సింహగిరి వచనములు 


కృష్ణమాచార్య ప్రణీతము 


సంపాదకుడు - పరిష్కర్త 
డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు, ఎమ్‌.ఏ., పిహెచ్‌.డి. 






Re 0M? cs అవ్య gr. 


తెలంగాణ సాహిత్య అకాడమి 


SIMHAGIRI VACHANAMULU - A Telugu Prose Classic 
by Krishnamacharyulu of 14th century A.D. 

Edited by Dr. M. Kulasekhara Rao, Reader, Department of 
Telugu, Osmania University, Hyderabad. 





ఆ : తెలంగాణ సాహిత్య అకాడమి 
ప్రచురణ సంఖ్య - 16 

ప్రథమ ముద్రణ : 1968 
ద్వితీయ ముద్రణ: 1980 


తృతీయ ముద్రణ: 2018 


ప్రతులు : 2000 
వెల : రూ. 40/- 
ప్రచురణ : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 


ప్రతులకు : 
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 


ముద్రణ : 

చరిత ఇం(పైషన్స్‌ 
అజమాబాద్‌, హైద్రాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


విలక్షణ వచనధార 


19వ శతాబ్ది వరకు తెలుగులో వచన సాహిత్యానికి తగినంత 


ప్రాధాన్యత దక్కలేదు. ప్రాచీనకాలంలో సాహిత్యమంటే “పద్యమే” అనే భావన 
ప్రబలంగా ఉండేది. గద్యం కొంత కనబడినా చంపూ కావ్యంలో భాగంగా 
రచింపబడింది. పద్య, గద్య రచనా ప్రక్రియలకు సమగౌరవం లభించలేదు. 
అందువల్ల పూర్తి గద్య రచన అరుదు. సంప్రదాయికంగా ఛందో రచన 
విశేష గౌరవం అందుకొంటూ వచ్చింది. కాగా - భక్తి కవులు వివిధ భాషా 
సాహిత్యాల్లో కొత్త ప్రయోగాలు ప్రవేశపెట్టి ప్రక్రియా వైవిధ్యంతో సాహిత్యాన్ని 
సుసంపన్నం చేశారు. సంకీర్తనలు, శతకాలు, వచనాలు, తత్వాలు, 
కాలజ్ఞానాలు, పదాలు, భజనలు ఇట్లా రకరకాల కళారూపాల్లో జన 
బాహుళ్యానికి చేరువ కావటానికి ప్రయత్నించారు. వాటిలో వచన రచన 
అన్నివిధాల ప్రత్యేకమైంది. 

తెలుగులో తొలి గద్య రచన “సింహగిరి వచనాలు”. కృష్ణమాచార్య 
భక్తి భావ సముచ్చయమిది. కన్నడంలో శైవ సంప్రదాయంలో బసవేశ్వరుడు, 
అక్కమహాదేవి వచనాలు విసృత ప్రచారం పొంది ఉన్నాయి. వైష్ణవ 
సంప్రదాయంలో వచన రచన కొదువ ఉండింది. 14వ శతాబ్దినాటి స్థితిలో 
తెలుగు నేల మీద వైష్ణవ మత భక్తి వ్యాప్తి చెందించటానికి కృష్ణమాచార్యులు 
స్వీకరించిన కొత్త ఒరవడి సృజన “సింహగిరి వచనాలు”. కృష్ణమాచార్యులే 
చెప్పినట్టు 'చతుర్లక్ష సంకీర్తనములు సృజించాలనుకొని లక్షాపదివేలు కొరతి, 
అంటే సుమారు మూడు లక్షల వరకు (రెండు లక్షల తొంభై) రచించి 
ఉంటాడని భావించాలి. అందులో 60 సంకీర్తన వచనాలు మాత్రమే 
అందుబాటులోకి వచ్చాయి. తంజావూరు గ్రంథాలయంలో భద్రపర్పిన ప్రతిలో 
ఉన్న వచనాలను తొలుత “ఆంధ్ర రచయితల సంఘం), తరువాత ఆంధ్రప్రదేశ్‌ 


సింహగిరి నచననములు + 11 


సాహిత్య అకాడమీ” ప్రచురించటం జరిగింది. మిగతా వచనాలు కాలానికి 
మాత్రమే విదితం. కృష్ణమాచార్యులది మహబూబ్‌నగర్‌ జిల్లా సంతవూరు 
గ్రామం. 

సింహగిరి వచనాలిలో భక్తి, నీతి, తత్వ సంబంధ భావనలు 
ప్రధానంగా కనిపిస్తాయి. పాపపుణ్య ప్రస్తావనలు, సంప్రదాయ పునర్జన్మ 
ధోరణి ఆలోచనలు అధికం. సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ” 
ప్రతి రచన చివరి మకుటం. స్తోత్ర ప్రధానంగా సాగినప్పటికీ ఈ వచనాల్లో 
కవితాత్మ పరిమళిస్తుంది. నదీసమానంగా పరుగెత్తే ప్రవాహాశైలి, 
శబ్దాలంకారాలు, తెలుగు నుడికారాలు అలవోకగా కదిలిపోతుంటాయి. 
శరీరాన్ని ఆశల పాషాణంగా, అతుకుల జల్లెడగా వర్ణిస్తాడు. భావోద్వేగం 
పొంగి పొరలుతున్నప్పుడు శాపనార్థాల వంటి భావనల దాకా ప్రకటించాడు. 
“పక్షపాతము లాడిన మనుజుడు వెనుకటి జన్మలోన బల్లియె జన్మించును” 
వంటి ప్రకంపనలెన్నో సాక్షాత్మరిస్తాయి. తెలుగు సాహిత్యంలోనే కృష్ణమాచార్యది 
విలక్షణమైన స్వరం. విశిష్ట స్థానం. 

తెలంగాణ సాహిత్య చరిత్రలో కృష్ణమాచార్య 'సింహగిరి వచనాలు” 
విశేషంగా పేర్కొనదగిన రచన. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిరిగి ముద్రణ 
పొందలేదు. చెప్పుకోవటమే తప్ప అందుబాటులో లేకపోవటం వెలితిగానే 
ఉంది. పలువురు సాహితీ(ప్రియుల కోరిక మేరకు తెలంగాణ సాహిత్య అకాడమీ 
తిరిగి ప్రచురిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక 
అధ్యయనాలను తప్పకుండా సహృదయంతో ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ.... 


హైదరాబాద్‌ నందిని సిధారెడ్డి 


06.07.2018 ఛైర్మన్‌ 
తెలంగాణ సాహిత్య అకాడమీ 


సింహగిరి వచననులు + 17 


వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి వచనైకరచన 


కృష్ణమాచార్యుల “సింహగిరి వచనములు.” 1968 వరకు ఇది వ్రాతప్రతిగానే 
ఉండి పోయింది. ఆంధ్ర రచయితల సంఘంవారు 1968లో దీన్ని తొలిసారిగా 
ముద్రించి పాఠకలోకానికి అందజేసినారు. ఇప్పుడు ప్రతులు లభ్యం కావడం 
లేదు. పండితులు ఎందరో ఈ (గ్రంథాన్ని అకాడమి తిరిగి ప్రచురించాలని 
సూచించినందుకు, ఇప్పుడు అలభ్యంగా ఉన్న గ్రంథాలను అందించాలని 
అకాడమి పూనుకున్నందుకు ఈ [గ్రంథాన్ని మేము ప్రచురిస్తున్నాము. 

14వ- శతాబ్దమునాటి తెలుగువచనాన్ని తెలుగు సమాజాన్ని 
తెలుగు భాషను అవగతం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. 

వ్రాతప్రతిని చక్కగా పరిష్కరించి, ప్రామాణికమైన పీఠికను రచించి, 
ఈ పుస్తకం విలువను ఎంతగానో పెంచినవారు డాక్టర్‌ ఎం. కులశేఖరరావు 
గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో రీడరు. అకాడమి 
పక్షాన వారికి కృతజ్ఞతాభివందనములు అర్పిస్తున్నాను. 


హైదరాబాదు ఇరివెంటి కృష్ణమూర్తి 
30.12.1980 కార్యదర్శి 


సింహగిరి నచననములు + ౪ 


ఉపోదాతము 
ఖు 


ఆంధ్ర సాహిత్యమున కాలక్రమము చేతను, బెన్నత్యము చేతను, 
మహా భారతము ప్రథమమున పేర్కొన దగియున్నది. దీనిలో తత్మర్తలైన 
కవిత్రయము వారు శాంతమును ప్రధాన రసముగా పోషించి, కావ్య నిర్మాణము 
గావించిరి. మరి కొంతకాలమునకు ఆంధ్రభాషలో వెలువడిన 
ప్రబంధములనెడు వర్ణనా ప్రధానములైన కథాకావ్యములందు శృంగారము 
ప్రధాన రసమైనది. శాంత శృంగారాది రసముల నాంధ్ర సాహిత్యకులు 
అభిమానించి నట్లుగానే, భక్తి భావము కూడ కొందరు సాహిత్యకులకు 
కావ్యరచనమున ప్రోత్సాహ కారణమైనది. భరతుడు మున్నగు ప్రాచీన 
లక్షణకారులు భక్తిని రసముగా స్వీకరించకపోయినను, తెలుగువారు మాత్రము 
భక్తిని అభిమానించి, తత్రధానముగా గ్రంథ రచనమును గావించిరి. వీరు, 
భక్తి, రసమగునా, కాదా, యను వివాదమును పరికించినవారు కారు. భక్తికి 
రసస్థితిని కలిగించి, దానికి ప్రామాణికత్వమును గూర్చిన పోతనామాత్యుని 
ఆంధ్రమహా భాగవతము ఆంధ్రులకు అత్యంత ఆదర పాత్రమైనది. పోతనవంటి 
కావ్యకర్తలే కాక, తాళ్లపాక అన్నమాచార్యులు, రామదాసు, త్యాగరాజు 
మొదలైనవారు, భక్తిమార్గము నవలంబించి సంకీర్తనలని వ్యవహరింపబడు 
రచనలు గావించిరి. కావ్యకర్తలను, సంకీర్తనాచార్యులను ప్రోత్సహించినట్లుగనే, 
భక్తి వచన రచయితలకు గూడ కావ్యరచనా హేతువైనది. తమ యిష్టదైవముపై 
గల భక్తి భావముచే (ప్రభావితులై, తన్మయులై పలువురాంధ్ర వచన రచయితలు 
భక్తి ప్రధానములైన రచనలు గావించిరి. సింహగిరి వచనములు, శఠకోప 
విన్నపములు, గంగాధరయ్య వచనములు, భవానీ మనోహర వచనములు 
మున్నగునవి యిట్లు వెలువడినట్టివే. 


సింహగిరి వచననులు + ౪ 


ఆంధ్ర వాజ్మయావిర్భావమునకు తరువాత కొంతకాలమునకు, ఆంధ్ర 
రచయితలు తామభిమానించిన మతమును దృష్టియందుంచుకొని కావ్యరచన 
గావించి యున్నారు. పాల్కురికి సోమనాథాది శివకవుల రచనములును, 
రంగనాథరామాయంణాది కావ్యములును, ఈ ఉద్యమములకు 
ఉదాహరణములుగా నున్నవి. కావ్యకర్త లట్లు మత ప్రభావమునకు 
లోనైనట్లుగానే, వచన రచయితలు గూడ కావ్యరచనకు మతము నాధారము 
చేసికొనిరి. ఈ వచన రచయితలు భక్తి ప్రధానమైన రచనలు చేయువారు 
కాబట్టి, ఆ భక్తి ప్రభావము వీరి రచనలలో అధికముగా నుండును. ఈ 
విశేషమును దృష్టి యందుంచుకొని చూచినచో, ఆంధ్ర వచనైక గ్రంథములను 
రెండు విభాగములు చేయవలసి యుండును. 1.వైష్టవమత ప్రతిపాదక 
వచనములు 2. శెవమత ప్రబోధక భక్తి వచనములు. సింహగిరి వచనములు, 
వెంకటేశ్వర వచనములు, శఠకోప విన్నపములు, శేషగిరినాథ విన్నపములు 
మొదలైనవి మొదటి విభాగమునకును, భవానీ మనోహర వచనములు, 
గంగాధరయ్య వచనములు మున్నగునవి రెండవ విభాగమునకు 
ఉదాహరణములగును. భక్తిచేత ప్రేరితులై రచయితలీ రచనలు చేసినను, 
ఇట్టి రచనలకు సాహిత్య పరముగా గాని, మత పరముగా గాని, ఎట్టి 
సంప్రదాయములు వారిని (ప్రభావితము చేసినవి, అనునంశమును 
పరిశీలించవలసి యున్నది. 

ప్రారంభము నుండియు, ఆంధ్ర వాజ్మయముపై సంస్కృత భాషా 
సాహిత్యముల ప్రభావము స్పష్టముగా కాన్సించును. నన్నయాదులు ఛందస్సు, 
పదజాలము మున్నగువానిని గూర్చు సందర్భమున చాలవరకు 
సంస్కృతము పైననే యాధారపడిరి. దేశి కవితా మార్గము ననుసరించిన కొందరు 
కవులు ఈ ప్రభావమునకు దూరముగా నుండుటకు ప్రయత్నించిరి. కాని ఆ 
ప్రయత్నము కొద్ది కావ్యములకు మాత్రమే పరిమితమైనది. వారు రచించిన 
శతకము సంస్కృత కావ్య ప్రక్రియయే కదా! ఇట్లితర ప్రక్రియలను ప్రభావితము 


సింహగిరి నచననులు + 71 


చేసినట్లుగానే, సంస్కృతము ఆంధ్ర వచన రచనా మార్గమును కూడ తన 
వైపే నడిపించినది. ఈ వచనములు తెలుగులో రచిత మగుటకు మత 
సంప్రదాయము కూడ కొంత కారణమే. వైష్ణవ మతోద్దారకులు, వైష్ణవ 
మతాచార్యులునునగు శ్రీ రామానుజాచార్యులు సంస్కృతమున విష్ణుభక్తి 
ప్రతిపాదకములైన గద్యములను రచించిరి. అవి 'గద్యత్రయమ్‌' అని 
ప్రఖ్యాతినందినవి. వానికి శ్రీరంగ గద్యమ్‌, శరణాగతి గద్యమ్‌, శ్రీ వైకుణ్ణ 
గద్యమ్‌ అని వ్యవహారము. వైష్టవమతానుయాయులలో నీగద్యత్రయమునకు 
చాల ప్రచారము కలదు. వీని నా మతావలంబకులు కంఠస్థము చేసి 
నిత్యపఠనీయముగా భావించుచుందురు. ఇంక నా కాలమున నీ మత 
ప్రధానమైన వచనముల కధిక వ్యాప్తియు ప్రాభవమును నుండి యుండును. 
వైష్ణవ మతాభీమానులైన యాంధ్ర రచయితలనీ వచనము లాకర్షించి 
యుండును. తెలుగులో కూడ నిట్టి ఛందో రహితమైన రచనలు చేయవలెనని 
వారు భావించిరి. భక్తియందును, వైష్టవమత సంప్రదాయమునందును, 
రచనా సంప్రదాయము నందును వారు శ్రీ రామానుజుల యడుగు జాడలలో 
నడచినవారేకదా. ఇట్లు మతసాహిత్య సంప్రదాయములు సమ్మేళనము కాగా, 
ఛందోరహితమై భక్తి ప్రధానములైన వచనములు తెలుగున నావిర్భవించినవి. 

సాహిత్యపరముగా చూచినచో, పద్యమున కెంతటి గౌరవము కలదో 
వచనమునకుం గూడ నంతయే కలదు. నన్నయాదులు తమ కావ్యములందు 
వచన రచనకు సముచిత స్థానము కల్పించియున్నను, వచనైకరచనలపై 
వారి దృష్టి ప్రసరించినట్లు కాన్సించదు. * శివకవులు జాను తెనుంగు, వస్తు 
కవిత యను నంశములను ప్రస్తావించిరే కాని, వచన రచనము కావ్యమునకు 
ప్రశస్తమైనదనియు, పాఠకులకు సుబోధకమయినదనియు, గుర్తించినవారు 





* నేను వ్రాసిన 'ఆంధ్రవచన వాజ్మయము-ఉత్పత్తి వికాసములు' అను 
(గ్రంథములో విపులముగా నీయంశమును చర్చించితిని. 


సింహగిరి నచననములు + 11 


కాదు. అందుచేత తెలుగు భాషలో, మనకు తెలిసినంతవరకు కృష్ణమాచార్యులే 
కేవలము వచన రచనము చేయుట కాద్యుందైనాండు. నన్నయాదులను 
పద్యరచన మాకర్షించినట్లుగానే, యాతనిని వచన రచన మాకర్షించినది. 
ఛందో బద్ధమగు పద్యరచన మీదనే రచయితల కందరికిని యభిమాన 
ముండవలెనను నియమము లేదు కదా. కొందరికి పద్యమెంత సుందరముగా 
భాసించునో, మరికొందరికి వచన మంతటి యానందమును కలిగించును. 
ఇది రచయితలకు గల వైయ్యక్తికాభిమానముపై నాధారపడి యుండును. 
కృష్ణమాచార్యులు మొదలైన రచయితలు వచనము నభీమానించి తమ భక్తి 
వచనములగు స్తోత్రవచనములను వెలయించిరి. 

కావ్యములందు శతకము బహుళ ప్రచారమును పొందిన ప్రక్రియ. 
భక్తి ప్రధానములైన తెలుగు స్తుతి వచనములలో శతకములను బోలిన కొన్ని 
లక్షణములున్నవి. శతకమునందలి పద్యములందు సంబోధనతో గూడిన 
మకుటమున్నట్లుగానే, యీ స్తుతి వచనములందు ప్రతిదాని యంతమందు 
సంబోధనాత్మక మకుట ముండును. శతకమున ఏ పద్యమున కాపద్యమే 
స్వతంత్రము. ఒక పద్యమునకు, తరువాతి పద్యమునకు భావగతమైన సంబంధ 
ముండదు. సరిగా నిదే పద్ధతి యీ వచనములందును కాన్పించును. వ 
వచనమున కావచనమే స్వతంత్రమైన భావముతో నలరారు చుండును. 
శతకమునందు, తత్మర్త, ఒక కథకుగాని, వృత్తాంతమునకుగాని 
ప్రాధాన్యమీయక, అనేక విషయములను సందర్భోచితముగా గూర్చుచుండును. 
స్తుతి వచన కర్తలును నటీ విధానమునే యవలంబించిరి. పరోక్షముగా 
శివభక్తియో, విష్ణుభక్తియో యందు చెప్పబడును. కాని, ఒక కథను 
చెప్పవలయునను నియమమేదియు లేదు. శతకమునందలి పద్యములందు 
తత్మర్త భావమును కుదించి మనోహరముగా చెప్పిన రీతినే, యీ వచన 
కర్తలు భావక్లుప్తీకరణము చేసి చెప్పుచుందురు. దీనివలన వాక్యములలో 
భావగాంభీర్య మేర్చడుచున్నది. అవి యన్నియు శతకములకును, స్తుతి 


సింహగిరి వచననులు + 1౫ 


వచనములకును గల సామ్యములు. ఈ రెండింటికి కొన్ని భేదములు కూడ 
నున్నవి. శతకములకు సంఖ్యా నియమము ప్రధానముగా భావింపంబడు 
చున్నది. వేమన శతకము వంటివి కొన్ని యా నియమము నతిక్రమించినను, 
శతక సాహిత్యములో నధికాంశమీ నియమమునకు కట్టువడియే యున్నది. 
అనేక విషయములందు శతకములతో బోలియున్న స్తుతివచనములు, సంఖ్యా 
విషయమున వానితో భేదించుచున్నవి. మనకు లభించిన వచనములందు, 
నూరుగాని, నూటెనిమిదియు కాని యున్న వచనములు లేవు. కృష్ణమాచార్యులు 
చాతుర్లక్ష వచనములను రచించెనట! ఇక మిగిలిన రచయితలలోను నెవ్వరును 
సంఖ్యా నియమమును పాటించినట్లు కాన్పించదు. శత సంఖ్యతో 
సంబంధముగల శతకమను పేరీ వచనములకు లేకుండుట కిదియే కారణము. 
ఇదిగాక, శతకములకును, ఈ వచనములకును ప్రధానమైన భేదమింకొకటి 
కలదు. శతకములలో మనకు వస్తు వైవిధ్యము కాన్సించును. శతక కర్తలు, 
భక్తి, వైరాగ్యము, శృంగారము, అధిక్షేపము మొదలగు విషయములను గ్రహించి 
రచన చేయుచుందురు. కాని, స్తుతి వచన కర్తలకు కేవలము భక్తియే ప్రధాన 
విషయమైనది. భగవన్నుతియే వీని పరమార్థముగా నుండును. ఇట్లు కొన్ని 
భేదములున్నను, నీ రెండు ప్రక్రియలకు సామ్యములే యధికములనుటలో 
సందేహము లేదు. 

వైష్ణవ మత ప్రాధాన్యమును (ప్రబోధించు వచనములకు 
శ్రీరామానుజాచార్యుల గద్యములు మార్గమును చూపించినవని చెప్పితిని. 
మరి, శైవ ప్రాధాన్యము నుగ్గడించు వచనములకు మార్గదర్శకములైనవేవి? 
అను ప్రశ్న వెలువడక మానదు. కాలక్రమము ననుసరించి కృష్ణమాచార్యులే 
యిట్టి వచనముల కాద్యుడు. ఈతని తరువాత శైవ మత ప్రధాన వచనములను 
వ్రాసిన యాంధ్ర రచయితలు ఈతనినే యనుసరించిరనవలసి యుండును. 
అన్ని విషయములందును విభేదము వహించిన శైవ (గంథకర్తలు 
ఈయంశమున నీ వైష్ణవాగ్రేసరుని యనుసరింతురా యను సందేహము 


సింహగిరి నచననములు 4+ ౫ 


కలుగును. శైవ సంబంధమగు వచనములు తెలుగున నెట్లు ప్రవేశించెను 
అను ప్రశ్నము వచ్చును. ఈ ప్రశ్నకు సమాధానము కలదు. వైష్ణవ 
మతాచార్యులగు రామానుజులు సంస్కృతమున గద్యరచన చేసినట్లుగానే, 
దక్షిణ భారత దేశమున వీరశైవ మతమును ప్రచారము చేసి, 
శైవాచార్యులందగ్రేసరుడని ప్రఖ్యాతిని వహించిన బసవేశ్వరుడును కొన్ని 
వచనములను రచించెను. భక్తి ప్రధానములైన యీవచనములు కన్నడ 
భాషయందున్నవి. ఇవి “షట్‌ స్థలవచని, “కాలజ్ఞాన వచని అను పేర్లతో 
విఖ్యాతిని బొందినవి. శ్రవులయందీ వచనములకు బహుళ ప్రచారము కలదు. 
షట్‌ స్థల వచనమునుండి కొద్ది భాగముదాహరింతును. 

'నరకెన్నెగె, తెరగల్లకె, శరీరగూడ వగదమున్న' హల్లు హోగి 
చెన్నుబాగి, అన్వరిగె హంగాదమున్న, కాలుమేలే కయ్యనూరి కోలహడియద 
మున్న ముప్పిందొప్ప వలియదమున్న మృత్యు ముట్టద మున్న పూజనమ్మ 
కూడలి సంగమ దేవరా!” 

మతమునందు వలెనే, సాహిత్యమునందును శివకవులు కొన్ని 
సంప్రదాయములను పాటించిరి. పాల్కురికి సోమనాథుడు ద్విపద రచన 
చేయుట యిట్టి సంప్రదాయానుసరణమే. బసవేశ్వరుడు చేసిన వచన 
సంప్రదాయము, శైవమును పాటించినవారికి మార్గదర్శకమునైనది. 
రామానుజాచార్యుల నంన్భత గద్యములు వైవ్ళవులకు 
అనుసరణీయములైనట్లుగనే, బసవేశ్వరుని కన్నడ వచనములు శైవులకు 
అనుగమ్యములైనవి. బసవేశ్వరుడేకాక, కన్నడమున అక్క మహాదేవి యను 
రచయిత్రి యిట్టి వచన రచన చేసి యున్నది. ఆమె రచనములు కూడ 
నాంధ్ర రచయితలకు దోవ చూపియుండును. ఈవిధముగా శైవ వైష్ణవ 
మతములు తెలుగున వచన రచనమునకు దోహదములైనవి. 

భక్తి ప్రధానములై స్తోత్ర రూపములుగా నుండి, సంకీర్తనాత్మకముగా 
నున్న వచనములలో కాలక్రమము ననుసరించి కృష్ణమాచార్యులు రచించిన 


సింహగిరి వచనములు + ౫ 


సింహగిరి వచనములు మొదటివి. స్వతంత్రమైన యాంధ్ర వచన రచనకు 
కృష్ణమాచార్యులే యాద్యుడు. ఈ వచనములే కృష్ణమాచార్య సంకీర్తనము 
లనియు, కృష్ణమాచార్య పదములనియు వ్యవహారమును బొందినవి. తాళ్లపాక 
పెద తిరుమలాచార్యుల కుమారుడు తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు. 
ఈతడు క్రీ.శ. 16వ శతాబ్దమున జీవించెను. ఈతడు తన సంకీర్తనలక్షణమను 
(గంథమున నిట్లు వ్రాసి యున్నాడు. 
“మతియు చూర్ణాఖ్య పదం బెట్టిందంటేని, 
ధర కృష్ణాచార్యాదిక 
పరికల్పిత పదము తాళబంధ చృందో 
విరహితమై చూర్తాఖ్యన్‌ 
బరగునది నిరుక్త నామ భాసితమగుచున్‌. 
మతియుం దచ్చూర్ణం బెట్టి దనిన, 
ఛందో గణముల నియతిం 
బొందక తాళ ప్రమాణమునం గడుంజెలువై 
కొందటిచేం దచ్చూర్ణం 
బందముగాం దాళ గంధి యనం బొగడొందున్‌. 
ఇవి వచనములైనను వీనిని 'కృష్ణాచార్యాదిక పరికల్పిత పదము'లని 
చిన్నన్న పేరాని యుండుటచ్చే, వీనికి పదనామము వ్యవహారమున నుండెననియే 
చెప్పవలెను. ఈ పదములు “ఛందో గణముల నియతిం బొందకి యుండు 
వచనములే కాని వేరుకావు. ఈ వచనములను రచించిన కృష్ణమాచార్యులకు 
వచన వాజ్మయ ప్రథమాచార్యుడను గౌరవము కలదు. సంకీర్తన 
ప్రథమాచార్యుడను ఖ్యాతినిగూడ నీతడు పొందియున్నాడు. కృష్ణమాచార్యులకు 
ముందు ఆంధ్రభాష యందు ఛందో రహితములైన వచన కావ్యములు 
వెలువడక పోవుటయు, సంకీర్తన మార్గమున నీతడే ప్రథముడగుటయు, నీ 
వ్యవహారములకు సార్థకత కలుగుచున్నది. 


సింహగిరి వచననులు + ౫11 


కృష్ణమాచార్యులు రచించిన సంకీర్తనము లనబడు వచనములు 
మనకిప్పుడు కొన్ని మాత్రమే లభించుచున్నవి. అవి తంజావూరు నందలి 
సరస్వతీ మహలు గంథాలయమున తాళ పత్రములందు నిక్షిప్తములై యున్నవి. 
అవి మాత్రమే యీ (గంథమున పరిష్కరించి కూర్చబడినవి. కృష్ణమాచార్యులు 
జీవించిన కాలమును గురించి యీ వచనములు స్పష్టముగా తెలియ 
జేయుటలేదు. కాని, యాతని జీవిత విశేషములు కొన్ని యందున్నవి. ఈతని 
జీవిత కాలమును గురించి ప్రతాప చరిత్రయను వచన గ్రంథమున తత్మర్త 
ఏకామనాథుడిట్లు లిఖించియున్నాడు. 

“మతీయు నొక్కనాండు సంతూరను గ్రామంబునం గృష్టమాచార్యుల 
తమ్ముందనంతాచార్యులు రజక స్త్రీతోం గూడెను. ఆ రజకుడిద్దరిని బొడిచెను. 
అంత వారు మరణించిరి. ఆ పురి విప్ర లిది శూద్ర పీనుగుతోం గూడియున్నది. 
కనుక మేము మొయ్యమనిరి. అదివిని కృష్ణమాచార్యులు తన మదిని విచారించి 
వాసుదేవ మూర్తిని కీర్తన చేసెను. శవంబు తనంత తానే కాష్టంబు వరకు 
జరిగిపోయెను. ఇదిగని సకలజనంబు లేతెంచి కృష్ణమాచార్యుల 
పాదంబులకుం (బ్రణమిల్లి క్షమింపుందని వేడుకొనిరి. ఆ యయ్య, నాకు 
రాగద్వేషంబులు లేవు. మీరు వెరవకుండని వచించెను. ఆ వార్త ప్రతాప 
రుద్రండు చారులచే విని కృష్ణమాచార్యుల రావించి, పూజించి, కనకగిరి 
సీమలో నాల్గవ భాగంబును, ౫౦(50) గ్రామంబుల కధికారంబును, నొక్క 
యూర[గ్రహారంబుగ నొసంగి పంపెను. 

కృష్ణమాచార్యులు సంతూరు ప్రవేశించి సకల ధనంబులు పంచి 
పెట్టెను. కల్లూరను గ్రామంబు గట్టించెను. మూడు వర్షంబు లధికారంబు 
సేసి గ్రామంబుల గలుగు పదార్థంబులు దెప్పించి తామ పత్రికలు చేయించెను. 
ఆ పత్రికలమీద, తాను రచియించిన చాతుర్లక్ష గ్రంథంబుల చెక్కించెను. 
వాటిని శకటంబులపై నిడికొని శ్రీరంగంబునకుం బో నుద్యోగించెను. 


సింహగిరి నచనములు + ౫111 


అంతం గొందజు ధూర్తులు గూడి రాజు సముఖంబునకుం బోయి 
కృష్ణమాచార్యులు మీర లధికారంబు లిచ్చిన గ్రామంబుల పదార్థములు 
దెప్పించి, తామ పత్రంబుల జేయించి, శ్రీరంగంబునకుం గొని 
పోవుచున్నాండని యొజింగించిరి. ప్రతాప రుద్రుండది విని, యతండు 
మహాత్ముండు. అతనికేమి యిష్టమో నాకునదే యిష్టంబని వచించి 
యూరకుందెను. 

ఆ వార్తను నిష్టజనులచే కృష్ణమాచార్యులు విని తన మనంబున 
వాసుదేవుని నారాధించి యొక్క వచనంబు రచియించిన, మెచ్చి, యేకశిలా 
నగరంబున గనక వృష్టి గురిపించెను. ఇది గని ప్రతాప రుద్రుండచట 
జనంబులను గృష్టమాచార్యులను బూజించి వారిచే వీడ్కొనెను. 
కృష్ణమాచార్యులు శ్రీరంగంబున కరిగిరి.” (ప్రతాప చరిత్ర) 

ఇందు కృష్ణమాచార్యులకు సంబంధించిన పెక్కు చారిత్రక విశేషము 
లున్నవి. శవ వృత్తాంతము, కనక వర్షము అను రెండద్భుత సంఘటనములను 
వదలినచో, ఇతరములు చారిత్రక ప్రాముఖ్యము కలిగినట్టివే. ఓరుగంటిని 
పరిపాలించిన ప్రతాపరుద్రుడు, పాల్కురికి సోమనాథుడు మొదలైన కవులను 
గౌరవించినట్లు ఐతిహ్యములున్నవి కదా. సాహిత్యాభిమానియగు నాతడట్లే 
కృష్ణమాచార్యులను గూడ సన్మానించి యుండవచ్చును. దీని పరిణామముగా, 
కృష్ణమాచార్యులు సంపన్నుడై గ్రామాధికారము వహించెను. స్వాభావికముగా 
నీతడు భక్తుడై యుండుటచేత, ధనధాన్యములు, అధికారము, అతని భక్తి 
భావమునకు లోపమును గలుగనీయలేదు. ఇతడు రాజధనమును వ్యయించి, 
రాగిరేకులను చేయించి, తాను రచించిన వచనములను వానిపై చెక్కించెను. 
దానిలోను చిత్ర మేదియు కాన్సించదు. పరమ భక్తుడగు రామదాసు, 
రాజధనముతో భద్రాచల క్షేత్రమున దేవాలయ నిర్మాణము చేసినట్టిదే 
యిదికూడ. రాగిరేకులపై వచనములను (సంకీర్తనములను) చెక్కించు 
సంప్రదాయము కృష్ణమాచార్యులే స్థాపించినట్లున్నది. ఈతని తరువాతి వాడగు 


సింహగిరి వచననులు 4+ xiv 


తాళ్లపాక అన్నమాచార్యులు తన సంకీర్తనములను రాగిరేకులపై వ్రాయించి 
భద్రపరచెను, దీనివలన, కృష్ణమాచార్యుల యీ తామ పత్ర వృత్తాంతము 
సత్యమనియే తెలియును. మహాభక్తుడగు కృష్ణమాచార్యులు రాగద్వేషముల 
కతీతుడని శవవృత్తాంతము నిరూపించుచున్నది. ఇతని శ్రీరంగ ప్రయాణము 
నను అవిశ్వసనీయ విషయము లేదు. వైష్ణవ మతానుయాయు లందరును 
తమ జీవితమున నొకసారియైనను శ్రీరంగనాథుని దర్శించుట జన్మ 
సార్థక్యమునకు కారణమని భావింతురు. వైష్టవాగ్రేసరుడగు కృష్ణమాచార్యుడట్లు 
చేయుటలో విచిత్రమేమి? తన రచనములైన వచనములను శ్రీరంగనాథునికి 
నివేదించుటకే యీతడా ప్రయాణమును తలపెట్టి యుండెనని యూహింప 
వచ్చును. ఇంకా విశేష మీతడు రచించిన [గ్రంథ పరిమాణమునకు 
సంబంధించినది. ఇది *చాతుర్లక్షు గంథమట! గ్రంథమనగా ఒక వచనమని 
ప్రతాప చరిత్ర కర్త యభిప్రాయము కాబోలు. గ్రంథమనగా ముప్పది రెండు 
మాత్రలు గల యక్షర సమూహమను నొక యభిప్రాయమున్నది కాని యది 
యిట సమన్వయించదు. ఈ వచనముల నీతడు నాలుగు లక్షల సంఖ్యలో 
రచించి యుండెనాయను సందేహము కలుగకపోదు. కాని, యీ సంఖ్యను 
విశ్వసించుటకు '“చాతుర్లక్షు ప్రశంస ఈతడు రచించిన వచనములలో చాల 
సందర్భములందు కాన్పించుచున్నది. పొతకమూరి వృత్తాంతము చెప్పిన 
వచనమున 'చాతుర్లక్షి వచనముల కింకను లక్షయేబదివేలు కొదువయని 
చెప్పియున్నాడు. ఆతని జీవిత శేషమున నవికూడ పూర్తిచేసియే యుండును. 
ప్రతిదినము కొన్ని వచనములు నియమముగా ట్రాసినను అధిక సంఖ్యలోనే 
వీనిని రచించి యుండును. మహాభక్తులును, కవులును నగు అన్నమాచార్యులు, 
త్యాగరాజు అధిక సంఖ్యాక పద రచనము చేయుట నిట్టిదిగానే భావించవలసి 
యుండును. కనక వర్షమునకు ముందు వాసుదేవుని ఆరాధించుచు 
కృష్ణమాచార్యులు ఒక్క వచనంబును” రచించెనట. అనగా ఒక వచనమున 


సింహగిరి వచననులు + xv 


విష్ణుమూర్తిని స్తుతి చేసెననుట. మిగిలిన వచనములును స్తుతి వచనములే. 
కృష్ణమాచార్యులు తన జీవిత కాలమున గొప్పఖ్యాతిని బొందెననియు, రాజ 
గౌరవ సమ్మానముల నందెననియు ప్రతాప చరిత్రలోని యీ కథనము 
విశదీకరించుచున్నది. 

ఇక కృష్ణమాచార్యుల జీవితకాలమును గురించి తెలిసికొనవలసి 
యున్నది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలము తెలిసికొన్నచో నితని కాలము 
తెలిసినట్లే. ఇప్పటివరకు లభ్యములైన చారిత్రకాధారము లన్నిటిని సేకరించి, 
విశేషముల నన్నింటిని చర్చించి, ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు 
తాము రచించిన సిద్దేశ్వర చరిత్ర పీఠికలో ప్రతాపరుద్రుని జీవిత కాలమును 
నిర్ణయించిరి. దీనివలన ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1254-1328 మధ్య కాలమున 
జీవించినట్లు తెలియవచ్చు చున్నది. The Early History of Deccan అను 
(గంథమున డా. నేలటూరి వేంకట రమణయ్యగారు, శ్రీ మల్లంపల్లి సోమశేఖర 
శర్మగారు, అనేక విషయముల నాధారము జేసికొని, యిదేకాలము సరియైనదని 
భావించిరి. క్రీ.శ. 1295 మొదలుకొని 1528 వరకు ప్రతాపరుద్ర చక్రవర్తి 
కాకతీయ సామ్రాజ్యమును పరిపాలించెననియు వీరి యభిప్రాయము. 
ప్రతాపరుద్రుని దర్శించి, యాతనిచే మన్ననలను పొందిన కృష్ణమాచార్యులు 
క్రీ.శ. 13వ శతాబ్ది ఉత్తరార్థమున జన్మించి 14వ శతాబ్ది పూర్వ భాగము 
ముగియు వరకు జీవించి యుండును. ఈతడు ప్రతాపరుద్రుని దర్శించిన 
వృత్తాంతము సిద్దేశ్వర చరిత్ర యందును గలదు. ఈ వృత్తాంతము (ప్రతాప 
చరిత్రతో సంవదించుచున్నది కూడ. కృష్ణమాచార్యులు క్రీ.శ. 1290 
సంవత్సరమున జన్మించియుండెనని కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశము, అను 
వ్యాసమున శ్రీ నిడదవోలు వేంకటరావుగారు వ్రాసియున్నారు. ఈ కాలము 
ప్రతాపరుద్రునికి సమానమే యైనను, నాటికి కృష్ణమాచార్యులు పిన్న 
వయస్ముడగును. అతడు అ(గ్రహారాదికములను, అధికారమును వహించుట 
సమంజసముగా కాన్సించడు. అందుచేత 1265-70 ప్రాంత సంవత్సరములం 
దీతడు జన్మించి యుండెననుట సముచితముగా నుండును. 


సింహగిరి వచననులు + xvi 


కృష్ణమాచార్యుల జన్మస్థలము సంతూరను గ్రామము. ఈ గ్రామమును 
గురించి సింహగిరి వచనములందును, ప్రతాప చరిత్రయందును ప్రస్తావన 
యున్నది. ఈ గ్రామము దక్షిణ భారతదేశములోని దనియును, తిరునల్వేలి 
జిల్లాలో కలదనియు, శ్రీ నిడదవోలు వేంకటరావుగారు వ్రాసియున్నారు. 
అట్లయినచో ఈ వచనకర్త తమిళ దేశమునకు చెందినవాడుగా చెప్పవలసి 
యుండును. కాని, యిది సరిగా కాన్సించదు. సంతూరు అను పేరునకు 
శాబ్దికముగా సమీపముగానున్న సంతవూరు అను గ్రామము తెలంగాణము 
నందలి మహబూబునగరం జిల్లాలో కలదు. ఈ గ్రామము ప్రాచీనమైనదని 
స్థానిక చరిత్రవలన తెలియుచున్నది. సంతవూరు ఇంటిపేరుగా గల వైష్ణవ 
కుటుంబములు మహబూబునగరం జిల్లాలో ఇప్పటికిని ఉన్నవి. ఇదియు 
నా గ్రామ ప్రాచీన స్థితినే తెలుపుచున్నది. ఇదికాక, కాకతీయులు వ్రాయించిన 
శాసనములు ఈ గ్రామమునకు సమీపముగా నుండి, మహబూబునగరం 
జిల్లాలోనివే యగు బూదపురము, వడ్డెమాను (వర్ధమానపురము) అను 
గామములందు లభించినవి. ఇవి చాల ప్రఖ్యాతమైనవి కూడ. ప్రతాప 
చరిత్రోదంతమునుబట్టి చూడగా, ఏబది గ్రామముల కధికారము వహించిన 
కృష్ణమాచార్యులు సంతూరున ప్రవేశించినట్లున్నది. అనగా తన స్వగ్రామమునకు 
వెడలినాడన్నమాట. అచటనే ధనములు పంచిపెట్టెనట. ఇట్టి సందర్భమున 
ఆంధ్రదేశములోనున్న, సమీపముగానున్న తన గ్రామమునకు పోయినాడనుట 
సమంజసముగా నుందునుగాని, ఎచ్చటనో దక్షిణ భారతదేశమునకు వెళ్లి 
యుండెననుట పొసగదు. ఇవన్నియు, సంతూరు ఆంధ్రదే శస్థ మనియు, 
కాకతీయ సామ్రాజ్య మందలిదే యనియు భావించుటకు సుసాధ్యముగా 
నున్నవి. సంతూరను గ్రామమిపుడు లేకపోవుటచే, సంతవూరు అనునదే 
సంతూరు కావచ్చునని చెప్పుట సమంజసముగా నుండును. ఈ విశేషమును 
రూఢిపరచుటకు మరియొక ఆధారమున్నది. సంతూరను నివసించిన 
కృష్ణమాచార్యులు కల్లూరను గ్రామమును నిర్మించెను. ఈ కల్లూరు కూడ 


సింహగిరి వచనములు 4+ ౫ 


మహబూబునగరం జిల్లాలోనే యున్నది. ఇప్పుడది యాపేరుతోనే 
వ్యవహరింపబడు చున్నది. ఇవన్నియు పరిశీలించి చూడగా, కృష్ణమాచార్యులు 
నివసించిన [గ్రామము సంతూరను నామాంతరము కలిగియుండిన 
సంతవూరనియే రూఢియగుచున్నది. ఆంధ్రభాషయందు వచన రచనము 
చేసిన కృష్ణమాచార్యులు, అన్యదేశీయుడు కాక ఆంధ్ర దేశవాసియే 
యగుచున్నాడు. 

కృష్ణమాచార్యులను ప్రతాపరుద్రుడు 'కనకగిరి సీమిలో ఏబది 
గామముల కధికారిని చేసెనని ప్రతాప చరిత్ర తెలుపుచున్నది. కనకగిరి 
సీమ కాకతీయ సామ్రాజ్యమున నెచటనుండెనో తెలియరాదు. కాని, యాంధ్ర 
దేశమున నొక భాగమునకు కనిగిరిీసీమ యను నామము ప్రఖ్యాతముగా 
నున్నది. ఈ కనిగిరి సీమనే ప్రతాప చరిత్రకారుడు కనకగిరి సీమయని 
వ్యవహరించి యుందును. కృష్ణమాచార్యులు, చివరన శ్రీరంగమునకు 
వెడలినాడు. పరమ విష్ణుభక్తాగ్రేసరుడైన కృష్ణమాచార్యులు శ్రీరంగేశ్వరుని 
దర్శించి తరించుటకు వెళ్లుట ఎంతయో సముచితము. 

ప్రస్తుతము పరిష్ఫృతమైన యీ (గంథమందలి కొన్ని వచనములలో 
కృష్ణమాచార్యుల జీవిత విశేషములు కాన్పించుచున్నవి. సంగ్రహముగా 
వానినిట నుల్లేఖింతును. 

సంతూరను గ్రామమున కృష్ణమాచార్యులు ఒక వైష్ణవ కుటుంబమున 
జన్మించెను. దుష్ట నక్షత్రమున, వ్యతీపాత యోగమున, నీతడు పుట్టియుండుట 
చేతను, పుట్టుక తోడనే అంధుడుగా నుండుటచేతను, తల్లిదండ్రుల కీతడు 
ప్రీతిపాత్రుడు కాలేదు. వారీ యంధబాలుని యొకనాడు కూపమున బడ 
వేయించిరి. కృష్ణమాచార్యులా కూపమున బాధలనుభవించు చుండగా, 
నృసింహ స్వామియే కువ్వారు అనునొక సన్నాసి రూపమున నచటికి వచ్చెను. 
అతడా బాలునిమీద జాలిగొని యతనిని కాపాడెను. అతనినొక మఠముననుంచి 
కొంతకాలము సంరక్షించెను. తరువాత నతనిని సింహాచలమునకు చేర్చించెను. 


సింహగిరి వచనములు + ౫ 


కొంత కాలమునకు కువ్వారెటకో వెడలిపోయెను. సింహాచల క్షేతమందుండగా, 
కృష్ణమాచార్యులపై స్వామి దయా వీక్షణములు తిరిగి ప్రసరించెను. ఒక 
బాలుని రూపమున నృసింహస్వామి యేతెంచి యాతనికి స్వామి తీర్థమగు 
క్షీరమును ప్రసాదించెను. అంధబాలుడా క్షీరమును ఉపయోగించి యా 
క్షీరముతోడనే కన్నులు తుడుచుకొనెను. వెంటనే యద్భుతముగా నా బాలునికి 
కన్నులు వచ్చి యంధత్వము మాసినది. అతడు స్వామిని భజించి తన 
కృతజ్ఞతను తెలుపుకొనెను. ఆ రాత్రి నృసింహస్వామి స్వప్నమున నాతనికి 
వరాహరూపమున సాక్షాత్మరించి తనకు చాతుర్లక్ష వాక్సూజలు గావింపుమని 
కోరెను. కృష్ణమాచార్యులు తన యశక్తతను వెల్లడించెను కాని, 
భగవదనుగ్రహమున నాతనికి కావలసిన విజ్ఞానము సంప్రాప్తించెను. అతడు 
అషాఢ శుద్ధ ద్వాదశినాడు దండెము చిటితాళంబులు పూని స్వామిని సంకీర్తన 
చేయుటకు (ప్రారంభించెను. అప్పటికాతనికి పదునేడు సంవత్సరముల 
ప్రాయము. 

ఇట్లు కొంతకాలము జరుగగా, నతనికి తన మేనమామ యగు 
శ్రీరంగాచార్యుల కుమార్తెతో వివాహము జరిగినది. ఈ వివాహమును 
తిలకించుటకు సింవోద్రినాథుడు నిత్యుని రూపమున వచ్చి అలజడి 
కలిగించెనట. అయినను, అతని అనుగ్రహముచే అన్నియు శాంతించెను. 
ఈ దంపతుల కొక కుమారుడు కలిగెను. కాని యా బాలుడేడవ యేటనే 
మరణించెను. భక్తుడై వచనములచేత నిరంతరము స్తుతిచేయు కృష్ణమాచార్యులు 
క్రమముగా భక్తి మార్గమును దప్పెను. లౌకిక శృంగార మాతనిని 
యాకర్షించెను. అతడు వేశ్యాలోలుడై మోహనాంగి యను వారకాంత యింట 
నుందడజొచ్చెను. ఇట్లుండగా, అహోబల క్షేత సమీపమున నుండిన 
పొతకమూరు అను (గ్రామమునకు చెందిన భాగవతోత్తములు, 
అహోబలేశుని భక్తులై నాట్య వినోదులైన సోదరులార్లురు, వైష్ణవ శిఖామణి 
యుని పఖ్యాతిని వహించిన కృష్ణమాచార్యులను దర్శించుటకు 


సింహగిరి వచనములు + xx 


సింహాచలమునకు వచ్చిరి. వారాయూరిలో కృష్ణమాచార్యుల తిరుమాళిగ 
కొరకు వెదకుచు, మోహనాంగి యింటియందున్న కృష్ణమాచార్యుని చూచి 
యాతనిని గుర్తించ లేక వివరము లడిగిరి. ఆ భాగవతోత్తముడు విష్ణుమూర్తి 
పదునొకండవ యవతార మనియు, అతనిని దర్శింప వచ్చితిమనియు వారు 
విన్నవించిరి. పొతకమూరి భాగవతసోదరులు బహు ప్రఖ్యాతులు. వారు 
భక్తి పారవశ్యమున “పటము పన్నించి పాడుచుండగా, స్వామివారు స్వయముగా 
వేంచేసి యానందించెడి వాడని కృష్ణమాచార్యులు వినియుండెను. వారి రాక 
తన కొరకేయని కృష్ణమాచార్యులు తెలిసికొనెను. వెంటనే పశ్చాత్తప్తడయ్యెను. 
తన మనస్సు మార్చుకొని యథాపూర్వకముగా జ్ఞానమును పొందెను. కాని 
తన స్వరూపమును మాత్రము వారికి తెలియనీయ లేదు. కృష్ణమాచార్యుల 
తిరుమాళిగ చూపింతునని వారిని తీసికొని వెడలి, తాను మరియొక 
మార్గమునబోయి, తలవెండ్రుకలు, మీసములు తీయించుకొని భక్తుడగు 
కృష్ణమాచార్యులుగా వారికి సాక్షాత్మరించెను. సంప్రదాయానుసారముగా 
పొతకమూరి సోదరు లాతనికి నమస్మరించిరి. కాని, తామింత దనుక చూచిన 
శృంగారమూర్తి యాకృతి విశేషమునే యాతని యందును కానవచ్చుటచే, 
భయము, భక్తి కలుగగా చెంపలు వాయించుకొని, తామొనరించిన 
యపచారమును క్షమించుమని ప్రార్థించిరి. వారే తన విరాగమునకు కారణమై 
భక్తి మార్గమునకు తిరిగి మరలించి రనియు, తానంతటి యోగ్యుడు కాడనియు 
కృష్ణమాచార్యులు తిరిగి విన్నవించుకొనెను. తరువాత వారు ఒకరి నొకరు 
సంభావించుకొనిరి. పొతకమూరి సోదరులు పటము పన్నించి నాట్యము 
చేసిరి. కృష్ణమాచార్యులు సంకీర్తనము చేసెను. వీరిని దర్శించిన 
భాగవతులానందించిరి. వీరి యానందమును నరసింహస్వామి కూడ 
పంచుకొనెను. కృష్ణమాచార్యులు సంకీర్తనముల నాలపించు చుండగా, బాలుని 
రూపమున స్వామి విచ్చేసి యానందముతో తాండవము చేసెను. పొతకమూరి 
భాగవతులు ఆ బాలుని మొదట కృష్ణమాచార్యుల కుమారుడని భావించిరి. 


సింహగిరి వచనములు + xx 


కాని సత్యము తెలిసికొని కృష్ణమాచార్యుల మహిమ చేతనే భగవంతుడు 
సాక్షాత్మరించెనని భావించి యాతనికి అభివాదము చేసిరి. తళియ ప్రసాదముల 
నారగించి, కొంత కాలమునకు భాగవతులు స్వస్థానమునకు వెడలిరి. ఈ 
సందర్భమున తాను చాతుర్లక్ష సంకీర్తనములు వ్రాయవలసి యున్నదనియు, 
అందు లక్షయేబది వేలు కొదువ యున్నదనియును, స్వామికి విన్నవించుకొనెను. 
స్వామి సాక్షాత్మరించి యభయ మిచ్చెను. మిగిలిన వచనములను కూడ 
కృష్ణమాచార్యులు స్వామి యనుగ్రహముతో రచించియే యుండును. ప్రతాప 
చరిత్ర యందలి యుదంతమును బట్టి యా వచనములు తామ పత్రములపై 
చెక్నించెననియు తెలియుచున్నది. ఈ నాలుగు లక్షల వచనములలో మనకు 
లభించినవి యివి మాత్రమే. ఇట్లీ వచనములలోని విశేషములను బట్టియు, 
ప్రతాప చరిత్ర యందలి వృత్తాంతమును బట్టియు, నీ వైష్ణవ శిఖామణి, 
విష్ణుభక్తుడు సంతూరున జన్మించి, సింహాచల క్షేతమునను, ఓరుగంటియందును 
నివసించి, చివరన శ్రీరంగమునకు చేరెనని తెలియుచున్నది. చరమ 
దశయందతడు తెలుగు దేశమునకు తిరిగి వచ్చెనో, లేక శ్రీరంగముననే 
పరమపదించెనో సరిగా తెలియదు. 

కృష్ణమాచార్యులు రచించిన యీ వచనములందు, వైష్ణవుల 
యొక్కయు, విష్ణుభక్తి యొక్కయు ప్రాశస్యమును దెలుపు కొన్ని గాథలు 
వర్ణింపబడి యున్నవి. వీనిలో నచ్చటచ్చట అద్భుత సంఘటనలు కూడ 
నున్నవి. అయినను, వైష్టవులలో పరంపరగా వచ్చు కథలగుటచేత కాబోలు, 
కృష్ణమాచార్యులు వానిని గ్రహించెను. పాల్కురికి సోమనాథాది శివకవులును 
తమ (గంథములందు కూర్చిన కథలలో అతిమానుష ఘట్టములను, 
శైవపారమ్యమును తెలుపు కథలును కలవు కదా! ఇదియు నట్టిదే. 
విష్ణుభక్తులకు సంబంధించి ఒకటి రెండు గాధలుదాహరింతును. 

రత్నముల వ్యాపారము చేయు నొక విష్ణు భక్తుడుండెను. అతడు 
విష్ణువు ఆలయమును ప్రతినిత్యము దర్శించనిదే భోజనాదికములు చేయువాడు 


సింహగిరి వచనములు +x 


కాడు. ఒకప్పుడాతడు శైవులగు తన బావమరదులతో వ్యాపారమునకై 
ప్రయాణము చేయుచుండెను. అప్పుడధికముగా వర్షము కురియుచుండెను. 
ఈ వైష్ణవునికి ఆలయ సందర్శనమున కవకాశము లేకపోయెను. అందుచే, 
అన్నోదకముల గ్రహించక ఎనిమిది దినములుపవాసము చేసెను. అతని 
బావమరదు లాతని స్థితికి జాలిగొని, ఎటులైనను నాతనిచే భుజింపచేయ 
వలెనని, గుడారు కంబము నొకదానిని కొద్దిదూరమున నాటి, దానికి తిరుమణి 
తిరుచూర్ణము లలది, విష్ణుప్రతిమగా భాసింపజేసిరి. బావమరదుల వలన 
వైష్ణవుడు అచటికి సమీపములో విష్ణుమూర్తి ప్రతిమ యున్నట్లు తెలిసికొని, 
దానిని దర్శించి, దండము సమర్పించి అన్నపానములను గ్రహించెను. 
తరువాత బావమరదులు నిజమును తెలియజెప్పి హాస్యము చేసిరి. కాని 
వైష్ణవుడు తత్తరపడలేదు. అది గుడారు కంబమైనచో తిరిగి తెండని యనెను. 
బావమరదులు దానిని పెకలింపబోయి, ప్రయత్నించి, విఫలులైరి. దానిని 
ఖండించబోగా నది యదృశ్యమయ్యెను. వారికప్పుడు జ్ఞానోదయమైనది. ఆ 
వైష్టవుని తమ కాచార్యునిగా భావించి గౌరవించిరి. ఒకరి విశ్వాసమును 
పరిహసించుట సముచితము కాదను విషయము నీ కథలో కృష్ణమాచార్యులు 
ప్రతిపాదించెను. 

(ఏక) శిలానగరమున నొక యగసాల వాడుండెను. అతడు పరమ 
శైవుడు. అతడు జీవయాత్ర ముగించెను. అతని భార్య యాతని శవము 
నలంకరించుకొని, దానిని సమాధి చేయుటకు, తానును దానితో సమాధి 
పొందుటకు రాజమార్గమున వెడలుచుండెను. మార్గమధ్యమున 
కృష్ణమాచార్యులు కనిపించగా నా యగసాల సతి గౌరవముతో నమస్మరించెను. 
దీర్జాయుష్మంతురాలవై యుండుమని కృష్ణమాచార్యులు దీవించిరి. కాని యా 
వనిత జరిగిన వృత్తాంతమును చెప్పి, తాను సమాధికి వెడలుచున్నట్లును 
నివేదించెను. కృష్ణమాచార్యులు విచారించిరి. తాను పలికిన పలుకులు వృథా 
కాకూడదని, దండెయు, చిటితాళంబులు (గ్రహించి విష్ణుమూర్తిని భజించెను. 


సింహగిరి వచననులు + ౫౫ 


శవాకారమున నున్న అగసాలెవాడు దిగ్గనలేచి కూర్చుండెను. కైలాసనాథుడు 
కృష్ణమాచార్యుల ప్రార్థనమును విని తిరిగి పంపించగా వచ్చితినని విన్నవించెను. 

ఈ రెండు కథలయందును వైష్టవేతరులైన శైవులను గురించి 
కృష్ణమాచార్యులు ప్రస్తావించి యున్నాడు. కాని, యిందెక్కడను శైవ దూషణము 
కాని, శైవ విరోధము కాని కాన్సించదు. ఈ కథలు వైష్ణవ ప్రాశస్యము 
బోధించుచున్నవి. వైష్ణవాఖిమాన మీతనికి గలదు కాని, శైవ ద్వేషము 
కాన్సించదు. ఇంతటి సహనశీలుడగుటచేతనే కాబోలు, శైవమతాభిమాని 
యగు (ప్రతాపరుద్రు డీతని చేరదీయుట, అధికారాదికములచేత 
సన్మానించుటయు, సంభవించినది. ఈ వచనము లందు ఇంకను ఒకటి 
రెండు వైష్ణవ గాథలున్నవి. అవియు పైనుదహరించినట్టివె. 

కృష్ణమాచార్యులు సింహగిరి వచనములు రచించు కాలమునకు, 
అనగా, క్రీ.శ. 14వ శతాబ్దినాటికి, తెలుగు భాష యందు కేవల వచన 
రచనము జరిగి యుండలేదు. అందుచేత వచనైక రచనమునకు 
కృష్ణమాచార్యులే యాద్యుడగుచున్నాడు. ఆంధ్ర వాజ్మయమున నీతని రచనకు 
మంచి ప్రాచుర్యము కలిగినది. ఈతని వచన రచనను పోలిన రచనలు 
తరువాతి కాలమున తెలుగులో వెలువడినవి. కేవల వచన కర్తలేకాక, 
చంపూకావ్య కర్తలును ఈతని ననుసరించి యుండుట ఈతని మహత్వమునే 
వ్యక్తము చేయును. 

కృష్ణమాచార్యుల సింహగిరి వచనములలోని రచనా విశేషములను 
పేర్మాన వలసియున్నది. ఈ వచనములన్నియు దేవా అను సంబోధనముతో 
ప్రారంభమగును. వచనముల యంతమందును సంబోధన ఉండును. కాని 
యిది అంతటను సమానముగా లేక కొద్ది భేదమును కలిగి యుండును. 
“అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ అను 
మకుట మధిక వచనములందు కలదు. “మా యతిరామానుజముని వరము, 
దాతారు. సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ యనియు, “కృష్ణ 


సింహగిరి వచనములు + ౫ 


కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ, యనియు మకుటములు కొన్ని 
వచనములందు గలవు. ఇందు మొదటిది కృష్ణమాచార్యుల యిష్టదైవమైన 
సింహగిరి నాథునకు సంబంధించినది. వైష్ణవులకు పరమ భాగవతుడగు 
రామానుజులు భగవత్స్వరూపులు. వారు ప్రసాదించిన వరమే శ్రీవైష్ణవ 
సంప్రదాయము. వైష్టవ మతానుయాయులగు కృష్ణమాచార్యులు 
శ్రీరామానుజులను స్మరించి తన భక్తిని ప్రకటించుకొనియున్నాడు. ఇది రెండవ 
విధమగు మకుటములో కాన్పించును. ఇక మూడవది కృష్ణ కువ్వారు” అనునది. 
కువ్వారు అనువాడు కృష్ణమాచార్యుల నుద్ధరించినవాడు. గురువు. వైష్ణవ 
మార్గమును చూవించి నింహాచలమునకు చేర్చినవాడు. తన 
వచనములందాతని పేరు చేర్చి తనకుగల కృతజ్ఞతను కృష్ణమాచార్యులు 
ప్రకటించుకొనెను. 'కువ్వారు’ అను పదమును కుమారుడు అను పదమునకు 
రూపాంతరముగా నేను భావించుచున్నాను. హిందీ భాషలో 'కుమార్‌' అను 
మాటను “కువాంర్‌' (వా తరువాత అనునాసిక్య ధ్వని చేర్చి) ఉచ్చరింతురు. 
అదియే తెలుగున కువ్వారుగా మారియుండును. కృష్ణమాచార్యుల కథనమును 
బట్టి యా కువ్వారు సర్వసంగ పరిత్యాగిగాను, పరదేశీయుడుగాను కాన్సించును. 
బహుశః ఉత్తర దేశము నుండి యీ ప్రాంతమునకు వచ్చినవాడనుటయు 
సాధ్యమే. తన గురువగు కువ్వారును విష్ణు స్వరూపుడుగా భావించుకొని, 
అతని పేరు తన వచనాంతములలో కొన్నిట కృష్ణమాచార్యులు చేర్చి యున్నాడు. 

ఈ రచయిత రచించిన 'చాతుర్లక్ష వచనములు లభించినచో, అందలి 
విశేషములన్నియు తెలియవచ్చెడివి. ఈ యధిక సంఖ్యలో నుండిన 
వచనములలో అతడెన్ని విషయములను చేర్చియుండెనో? కాని, మనకు 
లభించిన యీ పరిమిత సంఖ్యాన్విత వచనములలో వస్తువు కూడ 
పరిమితముగానే యున్నది. ఈ వచనము లందంతటను, మణిహారమున 
సూత్రమువలె, భక్తి యిమిడియే యున్నది. అయినను విషయ విభాగము 
చేయుటకీ వచనములను నాలుగుగా విభజింప వచ్చును. (1) వైష్ణవ మత 


సింహగిరి వచనములు + xxiv 


సిద్ధాంత ప్రతిపాదకములు (2) పురాణ సంబంధములు. (8) వేదాంత 
పరములు (4) నీతి బోధకములు. ఈ విభాగముల నొక్కొక్కటి యిట్లుండును. 

“దేవా, శ్రీరామానుజ సిద్ధాంతమునకు దైవతాంతరమే హాని. చిత్‌ 
స్వరూపంబునకు కావ్యమే హాని, పదభ్థక్తికి మోహ విలంబమే హాని. మనస్సునకు 
చలనమే హాని. వితత విద్యాన్నత్యమునకు స్వర కళంకమే హాని. స్వామీ, 
సింహగిరి నరహరీ, మీ దాసుల కాచార్య కటాక్షము లేకుండటయే హాని. 
ప్రాణహాని సమయమందు భగవద్భక్తి మటువక విష్ణు పురాణములు, 
హరికథలు దలంచి, యితరముం దలంచక సంసారమోహ (భ్రాంతి విడిచి 
సింహగిరిం నరహరి దలంచి పరమపదాన కేగుమా చిత్తమా, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ!” 

“దేవా, విష్ణుభక్తిలేని విద్వాంసునికంటె హరి కీర్తనము సేయు నతండే 
కులజుండు. శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజుని కంటె నతండే 
కులజుండు. దృష్టింజూడంగా విద్వజ్ఞన దివ్యభూషణము. సింహగిరిం దలంచిన 
యాతండే కులజుండు. సంధ్యాది నిత్యకర్మానుష్టానంబులు దప్పక నడిపిన 
నేమి? చతుర్వేద షట్ఫాస్తములు సదివిన నేమి? మా సింహగిరి నరహరి 
దాసులకు దాసులైనం గాని లేదు గతి! స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధీ!” 

శ్రీరామానుజులు ప్రతిపాదించి ప్రచారము చేసిన విష్ణుభక్తి, వర్ణాశ్రమ 
ధర్మరాహిత్యము, భాగవత కైంకర్యము, ఆచార్య సేవానిరతి, యను వైష్ణవ 
మత సూత్రములనే కృష్ణమాచార్యులు పునశ్చరణ చేసియున్నాడు. 

పురాణ సంబంధియెన వచనముల కీ వచనములుత్తమోదాహరణము 
లగును. 

“దేవా, పెద్దతనంబునంజేసి మిమ్ము మెప్పించెదనంటినా, 
జాంబవంతుండు మీ సన్నిధినే యున్నాండే. దేవా, బుద్ధిని నే మెప్పించెదనంటినా, 
విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే దేవా, బంటు తనంబు సేసి మిమ్ము 


సింహగిరి వచనములు + xxv 


మెప్పించెదనంటినా, అంజనీదేవి సుతుండు హనుమంతుండు మీ సన్నిధినే 
యున్నాండే. దేవా, తీర్ధంబు లాడి మిమ్ము మెప్పించెదనంటినా, గంగా భవాని 
మీ యంగుష్టంబునం దుదృ్భవించి యున్నదే. దేవా, ప్రదక్షిణములు సేసి 
మిమ్ము మెప్పించెదనంటినా, సూర్యచంద్రాదులు మీ సన్నిధినే యున్నారే. 
దేవా, వేద వేద్యుండనై మిమ్ము మెప్పించెదనంటినా, (బ్రహ్మ మీ నాభి కమల 
మందుదృవించి యున్నాడే. దేవా, గీత ప్రబంధములచేత మిమ్ము 
మెప్పించెదనంటినా, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనకసనందన 
సనత్ముమార పరమ భాగవతులు, నారదాదులు మీ సన్నిధినే యున్నారే. 
దేవా, సత్యంబుల మిమ్ము మెప్పించెదనంటినా, శ్రీమహాలక్ష్మి మీ యురమందే 
యున్నదే. దేవా, శాంత శమ దమాది గుణంబులచేత నోర్పు గలిగి 
యుండెదనంటినా, భూదేవి మీ సన్నిధినే యున్నదే. దేవా, విందులు వెట్టి 
మిమ్ము మెప్పించెదనంటినా, విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ 
సన్నిధినే యున్నారే. దేవా, ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెదనంటినా, 
రుక్మాంగదుడు మీ సన్నిధినే యున్నాండే. భక్తి వైరాగ్యంబులంజేసి మిమ్ము 
మెప్పించెదనంటినా, ప్రహ్లాదుడు మీ సన్నిధినే యున్నాందే. దేవా, వాహన 
రూపుండనై భరింతునంటినా, గరుత్మంతుండు మీ సన్నిధినే యున్నాండే. దేవా, 
మీ పాద పద్మంబులు నా కన్నులంజూచుకొని మీ ద్వారంబు కాచుక 
నుండెదనంటినా, ద్వారపాలకులు మీ సన్నిధినే యున్నారే. దేవా, నేనా 
మిమ్మునుతించం గల వాండను? ఎనుబది నాలుగులక్షల కోట్ల 
జీవజంతువులలో నేనొక నరజీవుండను. దేవా, మిమ్ము వేయి శిరస్సులు, 
రెండు వేల జిహ్వలు గల శేషాహి నుతియించి కొనియాడవలె నంతేకాక. 
యతి రామానుజా, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ!” 

“దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మ స్వరూపా, అఖిలాండ కోటి 
బ్రహ్మాండ నాయకా, వేదవేదాంతవేద్యా, పురాణపురుషోత్తమా, పురందర 
వంద్యా, దేవా, కపటనాటక సూత్రధారీ, మాయావినోదా, అగణిత 


సింహగిరి వచనములు + vi 


మహిమావతారా, ఆశితజన మందారా, సకల కల్యాణ గుణోన్నతా, సకల 
జగదంతర్యామీ, శ్రీమదయోధ్యాపురవరాధీశ్వరా, దశరథ రాజనందనా, 
కౌసల్యా గర్భ శుక్తి ముక్తాఫలా, భరతా(గజా, సౌమిత్ర మిత్రా, శత్రువశీకరా, 
శరణాగత వ(జ్రపంజరా, కారుణ్యవారాన్నిధీ, భక్తిముక్తి ఫలప్రదాయకా, 
శంఖచక్రగదాధరా, కోదండదీక్షాగురూ, భక్త పరాధీనా, ఇక్ష్వాకు కులతిలకా, 
రాక్షసకుల సంహారా, పక్షీంద్ర వాహనా, దేవాదిదేవా, తాటకీ ప్రాణాపహారా, 
విశ్వామిత్ర యజ్ఞస్వరూపా, యజ్ఞ భోక్తా, సర్వవ్యాపకా, సురనికర సేవితా, 
అహల్యాశాప విమోచకా, పురహర చాపఖండనా, సీతాపతీ, పరశురామ 
బాహు పరాక్రమాపహరణా, పితృవాక్య పరిపాలకా, మారీచమృగ వేటకారా, 
త్రికూటాద్రినిలయా, కాకాసుర విదళనా, విరాధ దైత్యహరణా, సుగ్రీవానుగ్రహా, 
వాలినిగ్రహా, మాల్యవంత ్రవేశా, లవణాబ్ది గర్వహల్ల కల్లోలా, విభీషణ 
స్థాపనాచార్యా, దక్షిణ సింధురాజబంధనా, దీనరక్షణా, ధూమ్రాక్ష 
విరూపాక్షాతికాయ మహాకాయ రావణ కుంభకర్ణాది రాక్షస కుల సంహారకా, 
ఇంద్రజిత్తు తలగుండు గండా, రావణగిరి వజ్రాయుధా, పంక్తికంధర శిరఃపంక్తి 
ఖండనా, విభీషణ స్థాపనాచార్యా, జానకీప్రియా, పుష్పకారూఢా, అనుజసేవితా, 
మైథిలీ సమేతా, ఆనందమయా, జయజయ రాఘవేశ్వరా, మా యతి 
రామానుజముని వరము. దాతారు. సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధీ!” 

సంబోధనాత్మకమైన యీ వచనమున రామాయణగాథ 
సంగ్రహముగా వర్ణితమైనది. ఇట్లే మరియొక వచనమునందు శ్రీకృష్ణావతార 
కథావిశేషములు సంబోధనాత్మకముగా సూచితములై యున్నవి. 

వేదాంత పరమగు వచనములకు నీ వచనము చక్కని ప్రాతినిధ్యము 
వహించునట్టిదిగా నున్నది. 

“దేవా, పరమ రహస్యకారియగు పురుషాకార ప్రపన్నుని దప్పు 
లెన్నుదురు. లౌకికు లెజఖుంగరు. అజ్ఞానులై రౌరవాది నరకమున నుండి 


సింహగిరి వచనములు 4 vi 


సంచరించుటయే దీనికి కారణము. నరహరీ, పావనుందైన యగ్నిదేవతను 
ముట్టినం గాలదే? ఆ యపచారము క్షమ పెట్టినంగాని పాయదు. అఖిలాండ 
కోటి సర్వము, సర్వేశ్వరు మాయా కల్పితమేమి చేయుదు? నిరపరాధిని. 
జంతువులఖీలాండ పూరితములైనవి. జరామరణ వ్యాధులచేత నక్కటా 
యనుచున్నవి. ఈర్మ్య తగదు. (నిర్మలా) స్పదములైన యాత్మలందు గుణావ 
గుణములు చింతించుట యవినీతి. సర్వభూత దయా వ్యపగత రాగద్వేష 
మత్సర శమ దమాది గుణము లెన్నండు గలుగునో! స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ!” 

కావ్యము వచనమందున్నను, పద్యమందున్నను, నీతి బోధనము 
దానికి పరమార్థమని మన కావ్యకర్తలు భావించిరి. కృష్ణమాచార్యులీ సాహిత్య 
సంప్రదాయము ననుసరించి కొన్ని వచనములను నీతి ప్రధానముగా వ్రాసి 
యున్నాడు. ఒకటి చూడబోలును. 

“దేవా, తానుగాని దేహమందు తానని దుఃఖపడుట యవిద్వాళ్లేశము. 
దేహాదు లందభిమానము వలన దుఃఖపడుట యస్మితా క్లేశము. విషయములం 
గోరి దుఃఖపడుట రాగక్లేశము. ఈ పంచ (7) క్లేశములం జిక్కినాందను. ఈ 
దుఃఖములను ద్రుంపవే, పరబ్రహ్మ (స్వరూపాఖ స్వామీ, సింహగిరి నరహరిీ, 
నమోనమో దయానిధీ!” 

ప్రార్థనాన్వితమై యున్న యీ వచనము సాంసారిక సౌఖ్యములను 
వీడి క్లేశ రహితమైన భగవద్దానమే పరమార్థమను నీతిని బోధించుచున్నది. 

సామాన్యముగా కావ్యములందును, పురాణములందును, 
ఫలశ్రుతి చివరన నుండును. కాని, కృష్ణమాచార్యులు రచించిన యీ 
వచనములందు ప్రారంభము నందే ఫల[శ్రుతితో గూడిన వచనము కాన్పించు 
చున్నది. 

“దేవా, ఇంద్రాది దేవతలు నూటును, హిరణ్య గర్భులిన్నూజును, 
కాళ్ళీరగిరులు మున్నూటును, తిలదాంచన గిరులు నన్నూజును, పతివ్రత 


సింహగిరి వచననులు + ౫౦:1 


లేనూబ్లును, అగ్రహారంబు లాజునూట్లును, స్త్రీ మూర్తు లేడునూళ్లును, 
ఉభయ స్తోమకు లెనిమిది నూజ్లును, హేమస్తీ గర్భంబులు తొమ్మిది నూళ్లును, 
కపిల ధేనువులు వేయిని, కాలచక్రంబులు లక్షయును, తులా పురుషంబులు 
కోటియును, కన్యకా దానంబులు పదికోట్లును, నివి యన్నియుంగూడిన మీ 
దివ్య నామ సంకీర్తన వినినందులకు వేయిలో నొక్కభాగంబునకు సరిగావు. 
సరిగావు. ఈ సంకీర్తన ఫలం బెవరు వ్రాసిరి, యెవరు చదివిరి, యెవరు 
వినిరి, వారి కాయురారోగ్యైశ్వర్యంబులు కృప చేతువు. అటుమీదట నాకిచ్చిన 
వైకుంఠంబు కృపచేతువు. మా యతి రామానుజ మునివరము. దాతారు. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ!” 

(గంథాంతమున ఫలడ్రుతిని చెప్పుట సామాన్య పద్దతి. కాని 
కృష్ణమాచార్యులు (ప్రారంభమునందే యట్టిదానిని చెప్పియున్నాడు. (మనకు 
లభించిన ప్రతిని బట్టి) ఈ వచనము ప్రారంభమందుండుట చేతనే, యీ 
గ్రంథమునకు 'కృష్ణమాచార్య సంకీర్తన ఫలము” అను పేరు వచ్చినది కాబోలు. 

ఇట్లీ వచనములు వేదాంతాది భావములతో కూడియున్నను, 
వీనియందు ప్రధానమైనది భక్తియే. దైవతాంతర, మతాంతర సాధనాంతరమున 
వర్ణించి కేవలము వైకుంఠవాసునే నమ్మి “నీవే తప్పనితః పరంబెజుంగినని 
యర్చించుటయే యిందలి సందేశము. సరళమైన భాష- కొన్నిచోట్ల 
వ్యావహారికమునకు దగ్గరగా నున్నది- ఈ సందేశమును హృదయంగమముగా 
నందించుటయందు మిక్కిలి సాహాయ్యకారిగా నున్నది. శైలీసారళ్యము దీనిలోని 
సర్వసామాన్య లక్షణము. ఈ లక్షణమాతని గ్రంథము బహుళ ప్రచారమును 
బొందుటకు హేతువైనది. 

ఈ (గంథమున కృష్ణమాచార్యులు వైష్ణవ మత సంప్రదాయమునకు 
సంబంధించినవి, నేడు ప్రచారమున లేనివి యగు కొన్ని పదములనుపయోగించి 
యున్నాడు. సందర్భమును బట్టియో, సంప్రదాయమును బట్టియో, వాని 
యర్థమును మనము కనుగొనవలసి యున్నది. ఈ శబ్దములు అధికముగా 


సించాగిరి వచననులు + xix 


లేవు. అందుచేత నివి అర్థకాఠిన్యమునకు, దుష్మరాన్నయమునకు కారణములు 
కాలేదు. వీనిని విశేష ప్రయోగములుగా భావించవచ్చును. అవి యిట్లున్నవి. 

కువ్వారు: ఈ పదము “కృష్ణ కువ్వారు స్వామీ” అని పెక్కు 
వచనాంతములందు సంబోధనముగా నుపయోగింపబడి యున్నది. తన 
జీవితోదంతమును చెప్పిన వచనమునందు కువ్వారు అనువాని అనుగ్రహము 
చేతనే తాను కూపము నుండి యుద్ధరింపబడి సింహాచలమునకు వెడలినట్లు 
తెలిపియున్నాడు. అందుచేత నీతనిని కృష్ణమాచార్యులు తన గురువుగా 
భావించుకొని యుండవచ్చును. కువ్వారు అనుపదము కుమార శబ్దభవము 
కావచ్చును. కృష్ణకుమారు- కృష్ణ కుమారుడు- అనుదానిని కృష్ణకువ్వారు 
అని యాతడుపయోగించినట్లు నేనూహించుచున్నాను. నేటికిని హిందీ భాష 
యందు కుమార్‌ అనుమాటను కువాంర్‌, కువంర్‌ అన్నట్లుగా పల్ముటయు, 
వ్రాయుటయు నుండుటచే పై ఊహకు ఆధారమేర్చడుచున్నది. 

దాతారు: రామానుజ మునివరము దాతారు అని యా పదమునకు 
ప్రయోగమున్నది. సందర్భమును బట్టి వరమును ప్రసాదించినవాడు అను 
నర్థము వచ్చుచున్నది. ఇది తత్సమమగు దాత అను పదమునకు ఆర్‌ 
ప్రత్యయము (ద్రవిడమున నున్నది) చేర్చగా ఏర్పడిన రూపము కావచ్చును. 
వైష్ణవులు ద్రావిడ పదములను సంప్రదాయాను గతముగా నుపయోగింతురు. 

ద్వార వాకిళ్లు: ద్వంద్వ సమాసముగా కాన్సించుచున్న యీ శబ్దము 
నిజమునకు అరిసమాసమే. అయినను దీని కచ్చటచ్చట ప్రయోగమున్నది. 
సమకాలీనమైన వైష్టవమతావలంబకులు ఉపయోగించి యుండుటనుబట్టి 
కాబోలు, ఈ పదము కృష్ణమాచార్యుల గంథమున చోటుచేసికొన్నది. 

తళియ ప్రసాదములు: ఇదియు పై సమాసము వంటిదే. ఆనాడే 
కాక, నేటికిని వైష్ణవ మతానుయాయులు భోజనమను నర్థమున నీ పదమును 
వాడుచుందురు. కృష్ణమాచార్యులు జన ప్రయోగము నుండియే దీనిని (గ్రహించి 
యున్నాడు. 

ఆడియని, అడియేని: ఇది ద్రవిడ శబ్దము. దీనికి పాదసేవకుడు 


సింహగీరి వచననులు + ox 


అను నర్థము కలదు. వైష్ణవుడు తన్నుతాను అడియేని అనుకొనుట నాటికి 
నేటికి కలదు. 

తిరువడి గళ్ళు: తిరు+అడి+కళ్‌ అని దీనిని విభజించవలెను. 
పవిత్రమైన పాదములు అనునది దీని యర్థము. ఇదియు ద్రావిడ మూలమును 
కలిగినట్టిదే. గురుపాదములను పేర్మొనవలసి వచ్చినప్పుడు వైష్ణవులు తిరువడి 
గళ్ళు అని వ్యవహరింతురు. 

తొండడు: ఇది దాసుడు అను నర్ధ్థమున నుపయోగింపబడినది. 
ఇదియు ద్రవిడ పదమే. వైష్ణవ సంప్రదాయముతో బాటు తెలుగున ప్రవేశించి 
యుండును. తొండరడిప్పాడి యాళ్వార్‌ అను ద్రావిడ వైష్ణవ భక్తుడు ప్రఖ్యాతిని 
వహించినాడు. (తొండర్‌+అడి +పొడి +ఆళ్వార్‌=వైష్ణవదాసుల పాదధూళి 
భక్తుడు). 

పసిరిక: ఈ శబ్దమునకు పచ్చని వన్నెగలది యనునది నైఘంటి 
కార్థము. 'పసిరిక కాయపురుగు” అని కీటక విశేషముగా కృష్ణమాచార్యు 
లుపయోగించినాడు. పచ్చని వర్ణముగల ఏదేని కీటకము కావచ్చు. 

సప్తహితవులు: ఇవి సప్త సంఖ్యలో నున్నవి కాబోలు. వేని నీ గ్రంథకర్త 
మనస్సులో పెట్టుకొన్నాడో తెలియదు. ఏడుగడ అను జీవితాధారములు 
కావచ్చునేమో. సందర్భమును బట్టి యట్లే కాన్సించును. 

మోదాటు]: దీనికి నైఘంటి కారము మృగ్యము. 'భక్తి చిత్తమునం 
జేర్చి గ్రక్కున మోదాటె' అనునది కృష్ణమాచార్యుల ప్రయోగము. ఈ 
ప్రయోగమును బట్టి చూడగా నీ పదమునకు 'ముక్తిచెందు” అను నర్థము 
వచ్చుచున్నది. 
అఘాయిత్యముి: ఇది అఘ శబ్దము నుండి వచ్చి యుండును. అఘాయిత్య 
మను రూపము నిఘంటువులందు కాన్పించదు. ప్రామాణికమైన కవి 





'మొగదాటు = మోదాటు; మొగము - మోము వలె 
*అఘాయిత్వము = పాపము చేయుటకు సిద్ధపడుట 


సించాగిరి వచననులు + wad 


ప్రయోగము లేదు. కాని జనవ్యవహారమునందీ మాటకు సాహసముతో 
కూడిన పనియను నర్థము కలదు. నేను పిన్ననాడు చేసిన యఘాయిత్యము 
చెప్పుచున్నాడను' అని కృష్ణమాచార్యులు ఉపయోగించెను. ఇది పైన చెప్పిన 
వ్యావహారికార్థముననే ఉపయుక్తమైనట్లు కాన్పించును. 

ఇట్లీ విశిష్ట ప్రయోగములు, కొన్ని వైష్ణవ సంప్రదాయమును బట్టియు, 
మతీకొన్ని నాటి వ్యవహారమును బట్టియు, నీ గ్రంథమున (బ్రవేశించి 
యుండును. 

తెలుగు భాషలో వచనైక రచన చేయుటలో ప్రథముడైన కృష్ణ 
మాచార్యుల ప్రభావము అతని తరువాతి ఆంధ్ర రచయితలపై స్పష్టముగా 
కాస్పించుచున్నది. రచనా పద్ధతి యందును, భావమునందును, సంప్రదాయము 
నందును ఈ ప్రభావమితర రచయితలపై నున్నది. స్తుతివచనములు వ్రాయుట 
యందీతడే అగ్రగామి యగుట వలన నీసంప్రదాయమును పాటించి రచనలు 
చేసిన శ్రీవేంకటేశ్వర వచనములు, శఠకోప విన్నపములు, కాశికాధీశ్వర 
వచనములు మొదలగువాని రచయితలందరును నీతని యనుయాయులే. 
కేవలము వచనైక రచయితలనే కాక చంపూ కావ్యకర్తలను గూడ ప్రభావితులను 
జేసిన యీతని రచనా పద్ధతి విశేషముగా ప్రాముఖ్యమును వహించుచున్నది. 
పోతనగారి యీ వచనము కృష్ణమాచార్యుల వచనములకెంత సన్నిహితముగా 
ననుసరించుచున్నదో పరిశీలించదగి యున్నది. 

“దేవా! సకల పురుషాంతర్యామీ, రూపత్వంబు వలనం బరమ 
పురుషుండవయ్యును, నపరిచ్చిన్నత్వంబు వలన మహాత్ముండవయ్యును, 
నాకాశాది భూత సమాశ్రయత్వంబు వలన భూతవాసుండవయ్యును, 
భూతమయత్వంబు వలన భూతశబ్ద వాచ్యుండవయ్యును, కారణీతతత్వంబు 
వలన పరమాత్ముండవయ్యును, జ్ఞానవిజ్ఞాన పూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ 
నిర్వికారత్వంబుల వలన బ్రహ్మంబవయ్యును, బ్రకృతి ప్రవర్తకత్వంబు వలన 
ననంతశక్తివె యప్రాకృతుండవయ్యును, గాలచక్ర ప్రవర్తకంబు వలనం గాలుండ 


సింహగిరి వచననులు 4 3౨౮ 


వయ్యును, గాలశక్తి సమాశ్రయత్వంబు వలనం గాలనాభుండవయ్యును, 
సృష్టి జీవన సంహారాది దర్శిత్వంబు వలన గాలావయవ సాక్షివయ్యును 
నొప్పు నీకు నమస్మరించెదము. (భాగవతము దశమ - పూర్వ... 680) 

మొదట సంబోధనము, తరువాత మహిమాభీవర్ణనము, చివరన 
శరణాగతి లేక నమస్మారము... ఇదే క్రమమిచటను పాటింపబడియున్నది. 
కృష్ణమాచార్యుల వలె పోతనామాత్యుడును విష్ణుభక్తుడు, వైరాగ్య భావము 
కలవాడును నగుటవలన, తనకు పూర్వుదైన కృష్ణమాచార్యుల 
ననుసరించెననుటలో సందేహము లేదు. సమాన గుణములు కలిగిన 
యీతడనుసరణీయుడు కూడ. 

తాళ్లపాక పెద తిరుమలాచార్యులు కృష్ణమాచార్యుల రచనా పద్ధతిని, 
సంప్రదాయమును పరిపూర్ణముగా ననుసరించెననుటకు అతడు రచించిన 
శ్రీవేంకటేశ్వర వచనములే సాక్ష్యములు. పెద తిరుమలయ్య రచించిన కొన్ని 
వచనములు సింహగిరి వచనములకు బింబప్రతిబింబ భావము వహించునంత 
దగ్గరగా నున్నవి. ఈ వచన ముదాహరణీయము. 

త్రీ జనార్దనా, శ్రీ భూనీళాసమేతా, శంఖచక్ర గదాఖడ్గ శార్ణయుధ 
ధరా, శ్రీ కౌస్తుభమణి శ్రీవత్సశోభిత వక్షా, పీతాంబర ధరా, మణికిరీట 
మకరకుండలాభరణా, వైజయంతీ వనమాలా భరణా, పుండరీకాక్షా, అనేక 
బాహుదండ శిరఃపాణి పాదోరు జంఘావయవా, విశ్వరూపా, అనంతగరుడ 
విష్వక్సేనాది నాయకా, సనకసనందన సనత్ముమార సనత్సుజాత సల్లాపా, 
నారద గానప్రియా, నీలమేఘశ్యామా, చతురానన జనన నాభీసరోజా, గంగానదీ 
కారణ శ్రీపాదపద్మా, భక్తవత్సలా, వేదోద్దారకా, వైకుంఠ పురవరాధీశ్వరా, 
అసుర శిక్షకా, అమరరక్షకా, జగన్నివాసా, జయజయ నీకుననంత 
నమస్మారంబులు సేసెద. అవధారు. శ్రీవేంకటేశ్వరా!” (శ్రీవేంకటేశ్వర 
వచనములు... 22వ వచనము. 


సింహగిరి వచనములు 4 ౫౮ 


కృష్ణమాచార్యులు రచించిన “దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మ 
స్వరూపా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా' అను వచనమున కీవచనము 
ప్రతిబింబముగా నున్నది. 

తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనములందును కృష్ణమాచార్యు 
లువయోగించిన భావములు స్పష్టముగా కాన్పించుచున్నవి. ఇవి 
తులనాత్మకముగా పరిశీలించదగినవి. 

“శ్రీవైష్టవులే పరమ సాధకులు. శ్రీవైష్టవులే (బ్రాహ్మణులు. హరి భక్తి 
లేని విద్వాంసుని కంటెను, హరి కీర్తనము సేయు నతండే కులజుండు. 
శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజుని కంటె నాతడె కులజుండు. 
దృష్టిం జూడగా విద్వజ్ఞన దివ్యభూషము. సింహగిరిం దలంచిన నాతండె 
కులజుండు...” 

ఈ భావములు అన్నమాచార్యుల పదములందిట్లు ప్రతిఫలించినవి. 


అణురేణు పరిపూర్ణు(డైన శ్రీవల్లభుని 
విణుతించువారువో (బ్రాహ్మణులు 

కొంచెమును ఘనము గను గొననేల హరిందలచు 
పంచమహా పాతకుండె బ్రాహ్మణోత్తముండు 


వేదములు చదివియును విముఖుండై హరికథల 
నాదరించని సోమయాజికంటె 

ఏదియును లేని కులహీనుండైనను విష్ణు 
పాదసేవకుండువో బ్రాహ్మణోత్తముండు ॥ 


పరమగు వేదాంత పఠన దొరకియు సదా 
హరిందలచలేని సన్నాసి కంటె 

మరిగి పసురము దినెడి మాలయినను వాండె 
పరమాత్ము గొలిచినను బ్రాహ్మణోత్తముండు I 


సింహగిరి వచనములు 4 xxiv 


ఇదివరకు నుదాహృతమైన 'దేవా, పెద్ద తనంబు చేసి మిమ్ము 
మెప్పించెదనంటినా, జాంబవంతుండు మీ సన్నిధినే యున్నాందే అను వచనము 
నందలి భావమీ పదమున నెట్లు ప్రతిబింబించినదియో గమనించదగి యున్నది. 


“రామరామ కృష్ణ రాజీవ లోచన నీకు 
దీమువంటి బంటన నేతేజమునాది॥। 


వారిధి దాటి మెప్పించ వాయుజుండనే గాను 
సారెంజవుల మెప్పించ శబరినే గాను 

విరాన సీతనిచ్చి మెప్పించ జనకుండగాను 
యేరీతి మెప్పింతు? నన్ను నెట్లుగాచేవో” 


ఘనముగ మోచి మెప్పించ గరుడుండనే గాను 
కొనగాను సుఖమీయ గోపికంగాను 
వినుతించి మెప్పించ వేయినోళ్ల భోగిగాను 
నవ్వుచుబాడి మెప్పించ నారదుండగాను 
అవ్వలిం బ్రాణమీయ జటాయువుంగాను॥ 


అసంఖ్యాక వచనములు వ్రాసి ఆంధ్ర దేశమున విష్ణు భక్తిని వ్యాపింప 
జేసిన కృష్ణమాచార్యులు తరువాతి రచయితలను ప్రభావితులను చేయుటలో 
వింత లేదు. ఈ ఉదాహరణములన్నియు, కృష్ణమాచార్యుల యాధిక్యమును 
తరువాతి వారంగీకరించిరనియును, తన కాలమునను, అనంతర కాలమునను 
ఈతనికి, ఈతని రచనలకు విశేష ప్రాచుర్యము, ప్రజాదరము లభించి 
యుండెననియు చాటిచెప్పుచున్నవి. 

“సింహగిరి నరహరి వచనములు” అను పేరుతో నొక తాళపత్ర 
(గ్రంథము పదనొకండు పత్రములు కలది.... Govt. Oriental Manu- 
script Library Madras లో నున్నట్లు క్యాటలాగు వలన తెలియుచున్నది. 


సింహగిరి వచననులు + xv 


దాని కొరకై నేనచ్చట వెదకితిని. కాని దానిని తిరుపతిలోని ప్రాచ్య పరిశోధన 
సంస్థ (గంథాలయమునకు తరలించినట్లు తెలిసినది. అచట దానిని గురించి 
కనుగొనగా, నది యచటికి చేరలేదనియే తెలియవచ్చినది. ఇప్పుడది యెచటను 
కాన్సించదు. దానిలోని ఒక పదము Descriptive Catalogue లో 
ఉదాహరింపబడియున్నది. అది యిట్లున్నది. 

“దేవా, ఏడు రామాయణంబులు, పదునెనిమిది పురాణంబులు, 
ద్వాదశ స్మంధంబులు, భగవద్దీతలు, సహస్రనామంబులు మొదలయినవి 
చదివిరేమి, వినిరేమి, వ్రాసిరేమి మీ సంకీర్తనకు వెయ్యవ పాలింటికి సరిరావు. 
కడమ సంకీర్తన అనేకసార్లు విన్నారు. ఇందుకు తప్పదు. మీ శంఖ చక్రంబుల 
యాన, మీ పాదవద్మంబులాన, నారాయణ నారాయణ యను 
మంత్రంబనిరేమి, దూదికొండల మీద వట బీజమాత్ర మగ్నిహోత్రుడు 
ప్రవేశించిన దగ్గంబై పోదా! (అట్లే పాపము నశించును) శ్రీ వైష్ణవులే 
బ్రాహ్మణులు. శ్రీ వైష్టవులే యిహపర సాధకులు. అదియెట్లన్నను, 

శ్చపచోపి మహీపాల విష్ణు భకో ద్విజాధికః । 

విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చశ్వపచాథమః ॥ 
అనెడు వాక్యంబు లీశ్వరుండానతిచ్చిన వాండుగాన మీ దాసులకుంగుల 
గోత్రంబు లెన్న నేమిటికి? యా యతి రామానుజముని వరము దాతారు. 
అనాథపతియైన స్వామీ, సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ!” 

ఇదే వచనమును శ్రీ నిడదవోలు వేంకటరావుగారు తమ ఆంధ్ర 
వచన వాజ్మయ'ిమను గ్రంథమున నుదాహరించిరి. 

ఇక ప్రస్తుతము ప్రచురితమగుచున్న గ్రంథము తంజావూరు సరస్వతీ 
మహలు (గంథధాలయమునందలిది. ఇది అరువది యొకటి తాళ 
పత్రములందున్న గ్రంథము. దీని క్యాటలాగు సంఖ్య డి.809 ఎం. 444. 
క్యాటలాగులో దీనిని విష్ణునామ సంకీర్తన ఫలము అని వ్రాసిరి. మనకు 
లభించినంతలో నీ ప్రతియే యొక స్వరూపముతో నున్నది. దీనిని నళనామ 
సంవత్సర చైత్రశు॥౧ భానువారము నాడు రామయ్య యను వ్రాయసగాడు 


సింహగిరి వచనములు ¢ oo 


వ్రాసినట్లుగా అందు చెప్పబడియున్నది. ఇది క్రీ.శ. 24వ మార్చి 1734 తేది 
యగుచున్నది. అనగా నీ ప్రతి రెండు వందల సంవత్సరముల కన్నను 
పూర్వపుదన్న మాట. 

మనకు లభించిన యీ యేకైక ప్రతిలో అచ్చటచ్చట వ్రాత 
తప్పులున్నను భావమునకు లోపము కలుగునంతగా లేవు. పదములు పోయిన 
కాన్ని చోటులందు సముచిత పదములను చేర్చి, పూరించి, ( ) సంకేతముతో 
వానిని సూచించితిని. కొన్నిచోట్ల శబ్బములుండియు నన్వయము కాకుండినచో 
[ ] సంకేతమును చేర్చితిని. కొన్ని పదములు రూపాంతరములను బొంది 
గుర్తించలేనంతటి మార్చును చెందినవి. వానికి సన్నిహితమైన రూపములను 
గుర్తించి, వ్రాత ప్రతి యందలి రూపములను అథోజ్ఞాపికలో చేర్చితిని. సంస్కృత 
వాక్యములను కూడ విజ్ఞుల సాయముతో పరిష్కరించి యిందు చేర్చితిని. 
ఇంకను లోపములుండవచ్చును. అయినను పండితులీ [గ్రంథమును 
సమాదరించిరి. మొదటి ప్రచురణ జరిగిన కొద్ది సంవత్సరములలోనే 
ప్రతులన్నియు చెల్లిపోయెను. 

కృష్ణమాచార్యుల యీ గ్రంథము ఆంధ్ర రచయితల సంఘము - 
హైదరాబాదు వారు వహించిన ముద్రణ భారము వలన 1968 
సంవత్సరములో ప్రథమముగా వెలుగు చూచినది. ఆచార్య ఖండవల్లి 
లక్ష్మీరంజనంగారి ప్రోత్సాహము వలన అది ఆనాడు సాధ్యమైనది. గడచిన 
కాన్ని సంవత్సరముల నుండి దీనిని పునర్ము[ద్రించవలసిన అవసరమేర్పడినను, 
అది సాధ్యము కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు చూవించిన 
శ్రద్ధాసక్తుల కారణముగా ఇది యీనాటికి ఈ స్వరూపముతో తిరిగి 
వెలువడుచున్నది. ఆ సంస్థవారికి, అందును, కార్యదర్శియైన డా. ఇరివెంటి 
కృష్ణమూర్తిగారికి నేనెంతయు కృతజ్ఞుడను. పూర్వము వలెనే ఈ గ్రంథమును 
సాహిత్యాభిమానులు ఆదరింతురని నా విశ్వాసము. 
విజ్ఞానపురి - హైదరాబాదు 
1-1-81. ఎం.కులశేఖరరావు 


సించాగిరి వచననులు 4+ vi 


శ్రీ 
సింహగిరి వచనములు 


1 


దేవా, ఇంద్రాది దేవతలు" నూజును, హిరణ్యగర్భు లిన్నూజును, 


కాళ్ళీర గిరులు మున్నూఖును, తిలదాంచనగిరులు నన్నూఖును, పతివ్రత 
లేనూజ్లును, అగ్రహారంబు లాజునూట్లును, స్తీమూర్తు లేడునూట్లును, 
నుభయస్తోమకు లెనిమిదినూఖ్లును, హేమస్తీ గర్భంబులు తొమ్మిదినూళ్లును, 
కపిలధేనువులు వేయిని, కాలచక్రంబులు లక్షయును, తులాపురుషంబులు 
కోటియును, కన్యకాదానంబులు పదికోట్లును, నివి యన్నియుంగూడిన మీ 
దివ్యనామ సంకీర్తన వినినందులకు వేయిలో నొక్క భాగంబునకు సరిగావు, 
సరిగావు. ఈ సంకీర్తన ఫలం బెవరు వ్రాసిరి, యెవరు చదివిరి, యెవరు 
వినిరి, వారి కాయురారోగ్యైశ్వరంబులు కృపచేతువు. అటుమీదట నాకిచ్చిన 
వైకుంఠంబు కృపచేతువు. మా యతి రామానుజముని వరము. దాతారు. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ. 


2 


దేవా, వేయి పుణ్యంబులు సేసి నరుండై జన్మించును. దేవా, రెండు 
వేల పాపంబులుచేసి స్తీయె జన్మించును. దేవా, మూడువేల పాపంబులు 





* దేవంబులు, అని పాఠము : కాస్మిన్నగిరులు, అని పాఠము 
*వేయిన్నాక్క అని పాఠము 


సేసి యంగడి వేశ్యయై జన్మించును. దేవా, నాలుగువేల పాపంబులుసేసి 
యొకరింటి దాసియై జన్మించును. దేవా, అయిదువేలు పాపంబులుసేసి 
యాడుచు పాడుచు నగ్నిలో దుమికెడు కన్యయి జన్మించును. దేవా, ఏడువేలు 
పంబులుసేసి మతచోరుండై జన్మించును. దేవా, ఎనిమిదివేల పాపంబులు 
సేసి నట్టడవిలో చారపులియై జన్మించును. దేవా, తొమ్మిదివేల పాపంబులు 
సేసి చోరుండై జన్మించి తలగొట్టంబడును. దేవా, పదివేల పాపంబులుసేసి 
పంచాంగము చెప్పెడు బ్రాహ్మణుండై జన్మించును. దేవా, పదునొకండువేల 
పాపంబులుసేసి గురుద్రోహియి, యంధుడై జన్మించును. దేవా, పంద్రెండువేలు 
పుణ్యంబులు చేసి, శ్రీమద్భాగవతులై, శ్రీవైష్ణవలై జన్మంతురు. దేవా, ఇది 
కృష్ణమాచార్యులు చెప్పిన సంకీర్తన ఫలంబు. ఇందుకుం దప్పదు. మా యతి 
రామానుజ ముని వరము. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధి! 


న 


8 

దేవా, మధ్యాహ్నకాలంబున జన్మించిన మనుజుండు కడు దుష్టుండై 
జన్మించును. దేవా, అస్తమానంబున జన్మించిన మనుజుండు క్షీణాయుష్ముం 
డగును], దేవా, తదుత్తరంబున జన్మించిన మనుజుండు సూతంపురోగియగును. 
దేవా, ఆ పిండంబున నొక్కొక్క పాపం బొక్కక్క వ్యాధిగా సంక్రమించును. 
దేవా, పూర్వజన్మంబున గృహముల కగ్ని సంధించిన మనుజుండు, వెనుకటి 
జన్మంబున కుష్టురోగియె జన్మించును. దేవా, జననీజనకుల కన్నంబిడని 
మనుజుండు వెనుకటి జన్మంబున గూబయై జన్మించును. దేవా, ఘనముగా 
గోవుల సంపాదించి, వానికి నీళ్లును, మేపును పరామర్శింపక యున్న 
మనుజుండు వెనుకటి జన్మంబుని ఫిరంగి వ్యాధివాందై జన్మించును. దేవా, 
ఘనమైన రొక్కంబు సంపాదించి తాను భుజింపక, యొక్కరికి దానధర్శంబు, 





1. సయుష్య శషనస్థడు - అన్నట్లుగా నున్నది. 
2. ఒక వ్యాధి అను నర్ధ్థమున నిట నుపయోగింపబడినది. నైఘంటికార్థము మృగ్యము. 


సింహగిరి వచనములు + 2 


పరోపకారము సేయకుండిన యతండు, చచ్చి, బ్రహ్మరాక్షసియై, యా 
ధనంబునకుం గావలి కాయుచుండును. దేవా, కూపంబుల బడవేసిన 
మనుజుండు వెనుకటి జన్మంబున భూతమై జన్మించును. దేవా, చాడి చెప్పిన 
మనుజుందు వెనుకటి జన్మంబున దానభ్రష్టుందగును. దేవా, తగవున కూర్చుండి 
పక్షపాతములాడిన మనుజుండు వెనుకటి జన్మంబున బల్లియై జన్మించును. 
దేవా, ధాన్యంబుమీద కడుతత్సరత్వ ముందెనేని వెనుకటిజన్మంబున శోణకంబై 
జన్మించును. దేవా, వావివరుస నెజింగి యెటుంగక నడచిన మనుజుండు, 
వెనుకటి జన్మంబున వారకాంతయె జన్మించును. దేవా, తన పురుషుండు 
దైవంబని యొథింగి, యెబుంగక యెదురు మాటలాడిన కాంత వెనుకటి 
జన్మంబున గామసూకరంబై జన్మించును. దేవా, హరికీర్తన మరోచకంబని, 
పరదైవతము కీర్తనము వినిన మనుజుండు వెనుకటి జన్మంబున చెవిటివాండై 
జన్మించును. వివాహంబులు చెటిచిన మనుజుండు వెనుకటి జన్మంబున 
సంతానంబుం (బొంద) లేకపోవును. దేవా, కులమున నేనే ఘనుండనని 
గర్వించిన మనుజుండు వెనుకటి జన్మంబున కులహీనుండై జన్మించును. 
దేవా, రణంబున నేనే పరాక్రమశాలినని గర్వించిన మనుజుండు వెనుకటి 
జన్మంబున వైశ్యుండై జన్మించును. దేవా, చదువుల నేనే ఘనుండనని గర్వించిన 
మనుజుందు వెనుకటి జన్మంబున మతిహీనుండై జన్మించును. దేవా, రణమందు 
పారివచ్చిన మనుజుండు వెనుకటి జన్మంబున పిశాచంబై జన్మించును. దేవా 
రణము పొడిచిన మనుజుండు వెనుకటి జన్మంబున రాజై జన్మించును. దేవా, 
రణమందు తన్నెలిన రాజు కొజకై చచ్చిన మనుజుండు వెనుకటి జన్మంబున 
నారాజు కడుపుననే పుట్టియా పట్టణంబేలును. దేవా, షోడశమహాదానంబులు 
హరికి పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటి జన్మంబున మోక్షమే పొందును. 
దేవా, తనకు పుణ్యంబని చేసిన మనుజుండు వెనుకటి జన్మంబుల మాయల, 





3. శోణకమనగా వృక్షవిశేషము - ఈ అర్థము పొసగదు. శోణకము = బుక్షము - 
వాచస్పత్యము. 


సింహగిరి వచనములు + 3 


నింద్రమాయల (జాలంబుల) పదునారింటికి గురియై ముక్తికిం దెరువు 
చూడనేరడు. దేవా, మూలమంత్రంబునం దూలిన (మనుజుండు) తైలమందు, 
వటపిటశాస్తమందణురేణువుపాటి యగ్ని సంధించిన చందంబగును. దేవా, 
శ్రీవైష్టవులే (బ్రాహ్మణులు, శ్రీవైష్టవులే పర[మ]సాధకులు. శ్రీవైష్టవులే శోభిత 
శుభదాయకులు. వీరి [మీ] కులగోత్రం బెన్న నేమిటికి? మీ దాస్యంబె 
కారణంబు! మీ దాస్యంబె వివాహంబు! శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధే! 
4 

దేవా, తనువులు మాయ, తలపోసి తలపోసి చెప్పెదనంటినా, 
కజికజల మోహమిది. ఆశల పాషాణంబిది. అతుకుల జల్లెడ యిది! తన 
బ్రతుకు కొజకు పోరాడి పోరాడి యొరులం జెజచెడు దుర్గంధపు డొంకయిది. 
నీరుబుగ్గ, ఊంట చెలమ, తూంట్లబాన. తొడరి దుర్గంధమునం బొలు(చు)ను. 
మాటలేకాని మణి యెందుకు బసలేదు. నోంటను ముళఠికి. దంతంబులం 
బాంచి, నాశికంబున ఊళె'. నయనంబుల పీళే*. చెవిలోని గుల్మి*, చెట్టల 
కొంప. మూట గట్టుకొన్న మలమూత్రముల తిత్తి. చీమునెత్తుట జడిపురుగుల 
జలదారి. చిచ్చుటిరోత. పైత్యపు గోళ. పైంగల పంచారంబిది. తోలు గప్పిన 
డోలు సుమ్మిది. నమ్మిక లేదు! నమ్మిక లేదు! ఇది నాటకములాడెడు 
బూటకముల బొమ్మ. అమ్మమ్మా! ఈ బొమ్మ యుత్తమ (గుణము) లెంచి 
చూచెదనంటినా, కామియె, పామై, గ్రామసూకరమై, చండ్రపిల్లియె, పిల్లినోట 
యెలుకయై, ఊతయై, (?) ఊతలోని మానై, కత్తి కోతలంబడి చచ్చి చచ్చి, 
పుట్టి పుట్టి, యీయగయి, దోమయె, యెగిరెడు పక్షియై, యనేక జీవజంతువుల 
యోనియందు బుట్టి, బండై, లండై, లండుపసరంబై, యాలోన మీనై, మానిమీది 
మర్మటంబై, వెక్కసంపు డేగయె, డేగకాలి తొండయి, గండభేరుండ గజసింహ 





1, 2, 3 ఈ మాటలు మాలిన్యము అనునర్ధమును సూచించినను నైఘంటికార్థము మృగ్యము. 


సింహగిరి వచనములు + 4 


శరభ శార్జూలంబులై, రాగియై, కంచై, యినుమై, యుక్మునై, పులినోటి రాయిలై 
(9), చకచకలుగాను, వకవకలుగాను, చక్కిళ్ళంబడి, చక్కని కోటయై, గుడి 
గోపురంబై, కొత్తళంబై, కారమై, వికారమై, మధువై, చేదై, యతిమధురంబై, 
యలసి సొలసి యంగడి సరుకై, యా వెనుక శోణకంబై జన్మించును. దేవా, 
యదియు విడుపై నరుండు జన్మించును. అప్పప్ప! ఇందో యందో యనుచు 
తప్పించుకపోను సందులేక, యెనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువుల 
బోనులోందగిలి, గంగలో నోడ పగిలినట్లు, మహా పాతకంబునంబ(దగిలి, 
కుమ్మరి సానవలెం దిమ్మదిరుగుచు, ముణుంగుచు, లేచుచు నీవిధంబై 
యున్నది. హరీ, నాథా, నన్నుకావుమీ! ఈ దేహం బనెడు లంకపై దండుదిగి, 
చిత్తమనెడు నింద్రజిత్తుపై రణించి, (రావణునిపై రణించి) దుర్చుద్ధులనెడు 
దుర్మార్గపు రాక్షసుల హతముచేసి, యాశలనెడు రాక్షసుల పేరడంచి, మమత 
మండోదరినిట్టి దాసిగానేలి, యాచార్యుండనెడు హనుమంతునిం బంపి, 
యాలంకం జొచ్చి, వధించి, జీవుండనెడు సీతను దెచ్చి మీ పాదారవిందముల 
భక్తికి హత్తించి దరింజేర్పుమీ! మా యతి రామానుజముని వరము. దాతారు. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
త్‌ 

“దేవా, పెద్దతనంబుసేని మిమ్ము వొప్పించెదనంటినా, 
జాంబవంతుండు మీ సన్నిధినే యున్నాండే. దేవా, బుద్ధిని నే మెప్పించెద 
నంటినా, విభీషణుండు మీ సన్నిధినే యున్నాండే. దేవా, బంటుదనంబు సేసి 
మెప్పించెదనంటినా, యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే 
యున్నాండే. దేవా, తీర్ధంబు లాడి మిమ్ము మెప్పించెదనంటినా, గంగాభవాని 
మీ యంగుష్టంబునందే యుద్భవించి యున్నదే. దేవా, ప్రదక్షిణలుచేసి మిమ్ము 
మెప్పించెదనంటినా, సూర్యచంద్రాదులు మీ సన్నిధినే యున్నారే. దేవా, 
వేదవేద్యుండనై మిమ్ము మెప్పించెదనంటినా, (బ్రహ్మ మీ నాభికమలమునం 
దుద్భవించి యున్నాండే. దేవా, గీత ప్రబంధముల చేత మిమ్ము మెప్పించెద 


సించాగిరి వచనములు 4+ 5 


నంటినా, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనకసనందన సనత్ముమార 
పరమభాగవతులు, నారదాదులు, మీసన్నిధినే యున్నారే. దేవా, సత్యంబుల 
మిమ్ము మెప్పించెదనంటినా, శ్రీమహాలక్ష్మి మీయురమందే యున్నదే. దేవా, 
శాంత శమదమాది గుణంబులచేత నోర్చు గలిగి యుండెద నంటినా, భూదేవి 
మీ సన్నిధినే యున్నదే. దేవా, విందులు వెట్టి, మిమ్ము మెప్పించెద నంటినా, 
విదుర భరద్వాజులు, శబరి మీ సన్నిధినే యున్నవారే. దేవా, ఏకాదశీవ్రతాదుల 
మిమ్ము మెప్పించెదనంటినా, రుక్మాంగదుడు మీ సన్నిధినే యున్నవా౭డే. 
దేవా, భక్తివెరాగ్యంబులం జేసి మిమ్ము మెప్పించెదనంటినా, ప్రహ్లాదుడు మీ 
సన్నిధినే యున్నవాండే. దేవా, వాహనరూపుండనై భరింతునంటినా, 
గరుత్మంతుండు మీసన్నిధినే యున్నాండే. దేవా, మీ పాదపద్మంబులు నాకన్నులం 
జూచుకొని, మీ ద్వారంబు గాచుక యుండెదనంటినా, ద్వారపాలకులు 
మీసన్నిధినే యున్నారే. దేవా, నేనా మిమ్ము నుతించగలవాండను? ఎనుబది 
నాలుగు లక్షల కోట్ల జీవ జంతువులలో నేనొక నరజీవుండనే! దేవా! మిమ్ము 
వేయిశిరస్సులు, రెండువేల జిహ్వలుగల శేషాహీ నుతియించి కొనియాడవలె 
నంతేగాక! యతి రామానుజా, అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, 
నమోనమో దయానిధీ! 
6 

దేవా, పరమపదవాసా, మీ నాభి కమలంబున నాది భీకర నారాయణ 
బ్రహ్మకు కశ్యపబ్రహ్మ జన్మించెనే. దేవా, ఆ కశ్యపుబ్రహ్మకు సూర్యుండు 
జన్మించెనే. దేవా, ఆ సూర్యునకు రఘువు జన్మించెనే. దేవా, ఆ రఘువునకుం 
గాకుత్సుండు జన్న్మించెనే. ఆ కాకుత్సునకు మరీచి జన్నించెనే. దేవా, ఆ 
మరీచికి విశ్వమావు జన్నించెనే. దేవా, ఆ విశ్వమావునకు వికుక్షి జన్మించెనే. 
దేవా, ఆ వికుక్షికి కుక్షి జన్మించెనే. దేవా, ఆ కుక్షికి భానుండు జన్మించెనే. 
దేవా, ఆ భానునకు ననూరుండు జన్నించెనే. దేవా; ఆ యనూరునకు 
త్రిశంకుండు జన్మించెనే. దేవా, ఆ (త్రిశంకునకు హరిశ్చంద్రుండు జన్మించెనే. 


సింహగిరి వచనములు + 6 


దేవా, ఆ హరిశ్చంద్రునకు లోహితుండు జన్మించెనే. దేవా, ఆ లోహితునకు 
సుదంతుండు(తి) జన్మించెనే. దేవా, ఆ సుదంతు(తినకు దూర్వాసుండు 
జన్మించెనే. దేవా, ఆ దూర్వాసునకు విదురుండు జన్నించెనే. దేవా, ఆ 
విదురునకు చదురుండు జన్మించెనే. దేవా, ఆ చదురునకు దిలీపుండు, నాతనికి 
నజుండు జన్మించిరే. దేవా, ఆ యజునకు దశరథుండు జన్మించెనే. దేవా, ఆ 
దశరథునకు రఘునాయకులు జన్మించెనే. దేవా, ఆ రఘునాయకులకుం 
గుశలవులు జన్మించిరే. దేవా, ఆ కుశలవులకుం గుంచభోజుండు జన్మించెనే. 
దేవా, ఆ కుంచభోజునకు శ్రీగోపాలుండు జన్నించెనే. దేవా, శ్రీగోపాలునకు 
నందగోపాలుండు జన్న్మించెనే. దేవా, ఆ నందగోపాలునకు వసుదేవుండు 
జన్న్మించెనే. దేవా, ఆ వసుదేవునకు శ్రీకృష్ణుండు జన్మించెనే. దేవా, శ్రీకృష్ణునకు 
మన్మథుండు జన్మించెనే. ఆ మన్మథునకు ననిరుద్దుండు జన్మించెనే. దేవా, ఆ 
యనిరుద్దునకు వ్రతముని జన్మించెనే. దేవా, వ్రతమునికి నీలోకముననుండు 
(ప్రజలు జన్మించిరే. దేవా, ఈ సంకీర్తన వినువారలకు వైకుంఠపదవులిచ్చి 
రక్షింపవే. శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
7 

దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మ స్వరూపా, అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకా, వేదవేదాంతవేద్యా, పురాణ పురుషోత్తమా, పురందర వంద్యా, 
దేవా, కపట నాటక సూత్రధారీ, మాయావినోదా, అగణిత మహిమావతారా, 
ఆగ్రితజనమందారా, సకల కల్యాణ గుణోన్నతా, సకల జగదంతర్యామీ, 
ఆగ్రిత కల్పభూజా, శ్రీమదయోధ్యాపుర వరాధీశ్వరా, దశరథరాజనందనా, 
కౌసల్యా గర్భ రత్నాకరా, (కాసల్యారత్న గర్భాకరా), సోమ భువనతాగ్రజా, 
(?) సౌమిత్రమిత్రా, శత్రుఘ్న వశీకరా, శరణాగత వజ్రపంజరా, కారుణ్య 
వారాన్నిధీ, భక్తి ముక్తి ఫలప్రదాయకా, శంఖ చక్ర గదాధరా, కోదండ 
దీక్షాగురూ, తారాసేవితా, భక్తపరాధీనా, ఇక్ష్వాకు కులతిలకా, పక్షీంద్ర వాహనా, 
దేవాదిదేవా, తాటక ప్రాణాపహారా, విశ్వామిత్ర యజ్ఞ పరిపాలకా, యజ్ఞకర్తా, 


సించాగిరి వచనములు 4+ 7 


యజ్ఞస్వరూపా, యజ్ఞభోక్తా, “సర్వమ్‌ విష్టమయమ్‌ జగత్తును (శు 
తినికరపరివేష్టితా, పురహర చాపఖండనా, సీతామనోహరా, పరశురామ 
బాహుబల పరాక్రమ హరణా, అయోధ్యాప్రవేశా, కైకేయి [విఘ్న]కల్పిత, 
పితృవాక్య ప్రతిపాలకా, చిత్రకూటాద్రి నిలయా, కాకాసుర విదళనా, 
దండకారణ్య ప్రవేశా, విరాధ దైత్యహరణా, సుగ్రీవానుగ్రహా, వాలినిగ్రహా, 
మాల్యవంత ప్రవేశా, లవణాబ్ది గర్వహల్లకల్లోలా, విభీషణ స్థాపనాచార్యా, 
దక్షిణ సింధురాజ బంధవా, సువేలాద్రిప్రవేశా, రావణసుగ్రీవ మల్లయుద్ధ 
వీక్షణ ప్రమోదా, మహోదర మహాపార్వ కంపన వజ్రదంట్ట వజ్రమస్తకశూలా, 
కుంభనికుంభ కుంభకర్ణ కరచరణ శిరఃఖండనా, మకరాక్ష ధూమ్రాక్ష 
విరూపాక్షాతికాయ మహాకాయ చండమదగర్వ సంహారా, ఇంద్రజిత్తు తలగుండు 
గండా, రావణగిరి వజ్రాయుధా, పంక్తి కంధర శిరఃపంక్తిఖండనా, 
లంకాపాలకా, విభీషణ రాజ్యస్థాపనాచార్యా, జానకీసంయోగా, పుష్పకారూఢా, 
భరధ్వాజవిందా, నందిగ్రామ ప్రవేశా, భరత శత్రుఘ్న లక్ష్మణసమేతా, అయోధ్యా 
(ప్రవేశా, పట్టాభిషిక్తా, లోకపావనా, మైథిలీ సమేతా, ఆనంద, జయజయ 
శ్రీరాఘవేశ్వరా, మా యతి రామానుజా, సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధీ! 
8 

దేవా, మధుర నారాయణా, ద్వారవతీ నిలయా, కాళీయమర్దనా 
(కాళింగ మర్దనా), కంసాసుర మర్దనా, కౌస్తుభా భరణా, శ్రీవత్స లాంఛనా, 
లక్ష్మీకుచ కుంకుమ పంకిల వక్షస్థలా, శ్రీ యశోదానందనందనా, చాణూరమల్ల 
ముష్టికాసుర ధేనుకాసుర వనకుఠారా, శకటాసుర ఘోటకాసుర కుక్కుటాసుర 
మదభంజనా, మహానాట్యవినోదా, మహా మునిగణ సేవితా, అనురూపా, 
అక్షయరూపా, అక్రూర వరదా, గజేంద్ర వరదా, ప్రహ్లాద వరదా, అంబరీష 
వరదా, ఆపద్భాంధవా, ద్రౌపదీ మానరక్షణా, పాండవపక్ష పరాయణా, 
విదురగ్భహ విమలభోజన గ్రహీతా, వాల్మీకి సనకసనందన సనస్సుజాత, 


సింహగిరి వచనములు + 8 


సనత్ముమార కపిల నారదాది పమర యోగీంద్ర వందితా, రాక్షసకుల 
ప్రళయాంతకా, గరుడధ్వజా, కమలాసనవంద్యా, బృందావన లీలావినోదా, 
వేణునాద(పియా, శ్రీమదనగోపాలకా, అచలాచలాణురూపా, అనుపమా, 
అవ్యక్త గుణానందా, అభఖవన్వరూపా, ఆదివుద్యాంతరపొాతా, 
అమృతాబ్దీశయనా, అనంతశయనా, మకరకుందలాభరణా, కిరీటాలంకృతా, 
కనకపీతాంబర ధరా, గరుడ గంధర్వ సమస్త దివ్వయుత దివ్యమూర్తీ, దిక్సాల 
కుల సేవితా, ప్రలంబాసుర భూతకి ప్రాణనిర్ణితా, గాంధారీ పుత్రమిత్ర గహన 
దవానలా, పరమపురుషా, పరంధామా, పరమపావనా, కనక సురాంతకా, 
శిశుపాల దంతవక్ర, బకాసుర కోలాహలా, బాణాసుర బాహుఖండనా, 
భవరోగవైద్యా, భయనివారకా, షోడశ సహస్ర ప్రీమనోహరా, గోవర్ధన గిరిధరా, 
మత్స్య కూర్మ వరాహ నారసింహ (వామన) రామోరామ బౌద్ధారామ(శ్చ) 
కల్కి దశావతారా, లీలావినోదా, సర్వేశ్వరా, సర్వతోముఖా, సర్వజీవ 
దయాపరా, విశ్వంభరా, విశ్వలోకేశా, త్రిభువనవంద్యా, త్రిగుణాత్మకా, 
త్రిలోకారాధ్యా, మధుకైటభా(౦బుద) మహాప్రళయ మారుతా, సోమకాసుర 
హిరణ్యాక్ష హిరణ్యకశిప నిర్ణూమధామా, సకల దేవతామునిజన మోక్షరక్షకా, 
గురు లఘు క్రమరూపా, కుటిల శిక్షా కారణ రూపా, ఓంకార ప్రదీపా, 
అనంతనామకీర్తనా, నాదబిందు కళాతీతా, చరణారవింద గంగోద్భవా, 
ధ్రువరోమశ వ్యాస మార్మందేయ గౌతమ హృదయ జగజ్టోతి ప్రకాశా, 
జగదేకవీరా, అమిత రవికోటితేజా, భాగవత కల్పభూజా, అజామీళ ఘంటాకర్ణ 
దశ ధ్వజాళ్వారుల కృపాసాలోక్య, సారూప్య సాయుజ్య సామీప్య కృపాకటాక్షా, 
పరమానంద భరితా, అనాథనాథా, దేవతా సార్వభౌమా, అపరిమిత 
బ్రహ్మాండరోమకూపా, దుష్టనిగ్రహా, శిష్టప్రతిపాలకా, దేవవేశ్యా భుజంగా() 
అభయప్రమేయ కృపాంతరంగా, * ఓం, విశ్వంబులు సృజియించి, (బ్రహ్మను 





1. ఇచటికి ఒక వచనము ముగియుచున్నది. కాని తరువాతి వచనము చిన్న దగుడచేతను, 
అది సంబోధనతో ప్రారంభము కాకపోవుటచేతను, పైదానియందే దీనిని చేర్చితిని. 


సించాగిరి నచననులు 4+ 9 


అనుభవకర్తనుం జేసి, మీ రంతర్యాములై యందుల నుండుదురు. సూక్ష్మ 
చరాచరంబైన మీ దాసులం గాచెదరు. కరుణాజలధీ, భూకాంత లక్ష్మీ సమేతా, 
సురగణవందితా, (మూ్రూయతి రామానుజముని వరము, సింహగిరి నరహరి, 
నమోనమో దయానిధీ! 
9 
దేవా, శ్రీరామానుజ సిద్ధాంతంబునకు దైవతాంతరమే హాని. చిత్‌ 
స్వరూపంబునకు కావ్యమే (?) హాని. పదభక్తికి మోహ విలంబమే వాని. 
మనస్సునకు చలనమే హాని, వితత విద్వౌన్నత్యమునకు " (స్వర) కళంకమే 
హాని. స్వామీ, సింహగిరి నరహరీ, మీ దాసుల కాచార్య కటాక్షము 
లేకుండుటయే హాని. (ప్రాణహాని సమయమందు భగవద్భక్తి మజవక 
విష్ణుపురాణములు, హరికథలు దలంచి, యితరముం దలంచక సంసార 
మోహభ్రాంతి విడిచి సింహగిరి (నరహరిం) దలంచి పరమపదమున కేగుమా 
చిత్తమా, స్వామీ సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
10 
దేవా, శమదమాది గుణంబులు కలిగిన బ్రాహ్మణుం డుత్తముండు. 
శమదమాది గుణంబులు గలిగిన క్షతియుం డుత్తముడు. శమదమాది 
గుణంబులు గలిగిన శూద్రుం డుత్తముండు. అతండే ముఖ్యుండు. ఎట్టి 
పురాణ వాచనలు (వాదనలు) విన్ననేమి? సకలమెటింగి యెజుంగక 
మార్గమునందు సందు గలిగి యితరముగా నాచరించెడు జంతువున కేదిగతి? 
అనాథపతీ, స్వామీ సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
11 
దేవా, విష్ణుభక్తిలేని విద్వాంసుని కంటె హరికీర్తనము సేయునతండె 
కులజుండు. శ్వపచుండైన నేమి? ఏ వర్గంబైన నేమి? ద్విజునికంటె నతండె 





" వ్రాతలో “విత్ప్సన్నత్యము' అని కనిపించుచున్నది. 


సింహగిరి నచననులు + 10 


కులజుండు. సంధ్యా (వందనాది) నిత్య కర్మానుష్టానంబులు దప్పక 
నడిపిననేమి? సకల ధర్మంబులు సేసిననేమి? మా సింహగిరి నరహరి 
దాసులకు దాసులైనంగాని లేదు గతి! స్వామీ! సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధి! 
12 

దేవా, నిర్గుణ వస్తువైన మీ మహత్వం బెన్న నగోచరంబు. శతబ్రహ్మ 
కల్పంబులు చనిన మీందటంగదా రోమజుని కొక్క రోమంబు ఛేదంబగుట! 
ఇట్టీ రోమజులు నూటెనమండ్రు చనినమీందటం గదా, మీనజుని కొక్క 
యహంబు గదచుట! అట్టి మీనజులు నూటెనమండ్రు చనిన మీందటంగదా, 
పాద మహాముని కొక్కపాదంబు విమృష్టంబగుట! అట్టి పాద మహామునులు 
నూటెనమండ్రు చనిన మీందటంగదా, మహా ప్రళయంబగుట! అట్టి 
మహాప్రళయంబు చనిన మీందటంగదా, రుద్రుండు తాండవంబు 
నటియించుట! అట్టి రుద్రులు చనిన మీందటంగదా, ఏకార్ణవోదకమై వటపత్ర 
శయనుండైన కృష్ణ కృష్ణావతార లీలలం జీంకటి యౌట! అట్టి చీంకటి చనిన 
మీందటంగదా యష్టభుజ నారాయణావతార మనంతకోటి రవి ప్రకాశమై 
వెలుంగుచుండుట! అట్టి యాదిదేవుండవు నీవగుట! అనాథపతీ, స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

13 

దేవా, (నిన్ను) నెజుంగని వాని వ్రతోపవాస వర్ణాచారములు 
విఫలములు, జ్ఞానరహితుండైన నరుండు దాను కర్మియైన నేమి ఫలము? 
మా సింహగిరినరహరి నెజుగనివారి జ్ఞాన మజ్ఞానమగును. ఎబుకచే, 
మరపుచే మీ మూర్తి ధ్యాన విశేషంబునకు సోపానంబులు. ప్రథమ మన్యదేవతా 
నిరసనము. ద్వితీయము విషయరాహిత్యము. తృతీయము భగవద్దాసుల 
కైంకర్యము. చతుర్ధము మీమీంది విశ్వాసము. పంచమము సత్యము. 
షష్టమమాశా నిర్ముక్తి. సప్తమము రహస్యము. పరమాణువు రాఘవభాష్య 


సింహగిరి వచనములు + 11 


విశేష సుధామృత సంజీవ నిష్ట పరమ విభూతి విశ్వమై జయాధికారంబు 
గలిగి “అహింసా పరమోధర్మ మనెడు నర్ధంబు దెలిసి, సర్వజీవ దయాపరుండై 
చిత్తములోని జీవుండు చక్రాంకితుండై (యుండవలయు). వ్రతోపవాసంబులు 
సేసిననేమి? పోడశమహాదానంబులు సేసిననేమి? దేహత్రయ గుణంబులు 
వదలక, కులాభిమాన విద్యాగర్వంబులు కుదురుకొనక, యిం(దియ 
మోహాంధకారంబు నివారించక యున్న దేహి దుర్మతి. ద్వయము బ్రహ్మజ్ఞాన 
మూర్తిలోను, మా సింహగిరి నరహరి పదధ్యానమందును దొరుకును. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధే! 
14 

దేవా, 'ఆకాశత్పతితమ్‌ తోయమ్‌ యథాగచ్చతి సాగరమ్‌”. అందుల 
కపోహ యనియెడు జలంబు నంటియు నంట నటులుండ వలెను. “సర్వదేవ 
నమస్మారః కేశవమ్‌ ప్రతిగచ్చతి' అనియెడు సృతులుండగా, దైవతాంతర 
మంత్రాంతర సాధకాంతర ప్రయోజకాంతరముల భజింప నేటికి? సంధ్యాంత 
మందే దేవుని జప సమ ధ్యానాత్మలోను బరతత్త్వము నిలిపి పరమరహస్యమైన 
మార్గమున జగదీశ్వరునిం జేరి, జరామరణాదులకు లోనుగాక జయమందరే? 
“శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే అనియెడు స్మృతుల శిమనియెడు 
మంగళ (వ్రతములు శ్రీహరియందు సర్వపరిపూర్ణమై యుండగాను, 
ప్రకృతింబొందక ప్రపన్నులైన పరమ భాగవతులంగని, “సర్వమ్‌ విష్టమయం 
జగత్తిని శ్రుతి స్మృతులు మొరవెట్టుచున్నవి. 'నారాయణాద్రృహ్మ జాయతే, 
నారాయణాద్రుద్రో జాయతే” యని సర్వలోక రక్షకుండని, త్రిమూర్యాత్మకమని, 
సుగుణధారి, యేకస్వరూపంబని, యేకైక స్థితి లయ కారణంబని, వేదశాస్త్ర 
పురాణంబులు, సత్య స్వరూపంబులు నిలుపుచున్నవి. ఓ వేదోద్దారా కో క 
ఓంకార స్వరూపా, ఓ విశ్వరూపా, అజ్ఞానమనెడు నంధకారమును బాపి, 





“ ఇచట నాలుగుపంక్తుల స్పష్టముగా నుండుటచే వదలబడినవి. 


సింహగిరి వచనములు + 12 


జ్ఞాన మనెడు సులోచనములను ధరింపంజేసి, 'తద్విష్టోః పరమంపదమ్ము'ను 
వారలం గనుంగొనం (జేయవే!) శ్రీరామానుజా, దాతారు, సింహగిరి నరహరీ, 
నమోనమో దయానిధీ! 
15 
దేవా, మీ దివ్యజ్ఞాన మెజుంగు వారు పరమజ్ఞానులు. పరమానంద 
స్వరూపులు. వైకుంఠపుర నివాసులు. వారే పరమ పావనులు. కోటి యజ్ఞకర్తలు. 
సర్వ దర్శనంబుల సకల శాస్త్రంబులు జదివిన ఫల మదియే. అనాథపతీ, 
స్వామీ, సింహగిరి నరహరి, మీ కైంకర్య పరులకు వందనము చేయుటయే 
పదివెలు. అనంతములైన ఫలములు కలుగును. ఆచార్యహీనుండై ద్విజుండు 
కులాచారము విడిచి, యనామకురాలి వలన సుఖమంది నట్టిదే, యితర 
దేవతా ప్రపత్తి చేసినవారి (ఆచారము). యతి రామానుజ మునివరము. 
దాతారు. సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
16 
“దేవా, అనంత పద్మనాభా, వాసుదేవా, నారాయణా, గోవిందా, 
ముకుందా యనియెడు నిజువది మూడక్షరము లెజటింగిన మహాత్ములు కలరొకో 
భూమిపైని? సర్వాంతర్యామి సాక్షియని (శ్రుతి చాటుచున్నది. బ్రహ్మాండము 
మీయందున్నది. “ఏకో విష్ణు ర్నారాయణః అను నక్షరములు సహస్రముఖములై 
చాటుచున్నవి. యతి రామానుజ ముని వరము. దాతారు. అనాథపతీ, 
స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
17 
దేవా, శ్రీరామానుజ సిద్ధాంతమును బోలు మతీ సిద్ధాంతము (లేదు). 
పరమాచార్యులంబోలు మటి యాచార్యులు లేరు. పరమ భాగవతుల బోలు 
మణీ సమ్మోదపరులు లేరు. వారి కైంకర్య పరులం బోలు మతి కైంకర్య 
పరులు లేరు. “అస్మద్గురుభ్యోన్నమఃి అను మంత్రమునకు సరి మం(త్రంబు 
లేదు. పరమ రహస్యంబునుం బోలు మతి రహస్యంబు లేదు. పరమ 


సింహగిరి వచనములు + 13 


నాంచారిలో బోలు మరి జనని లేదు. అనాథపతి, స్వామి నరహరిం బోలు 
మతి దైవంబు లేదు. స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
18 

దేవా, పరమ రహస్యకారియగు పురుషాకార (ప్రపన్నుని తప్పు 
లెన్నుదురు. లౌకికు లెజుంగరు. అజ్ఞానులై రౌరవాది నరకమున నుండి 
సంచరించుటయే దీనికి కారణము. నరహరీ, పావనుందైన యగ్నిదేవతను 
ముట్టినం గాలదే? ఆ యపచారమునకు క్షమ పెట్టినం గాని పాయదు. 
అఖిలాండకోటి సర్వము సర్వేశ్వరు మాయాకల్సిత మేమి చేయుదును? 
నిరపరాధిని. జంతువు లఖిలాండ పూరితములైనవి. జరామరణ వ్యాధులచేత 
నక్కటా యనుచున్నది. ఈర్ష్య తగదు. (నైర్మల్యా) స్పదములయిన 
యాత్మలయందు గుణావగుణములు చింతించుట యవినీతి. సర్వ భూత 
దయా వ్యపగత రాగద్వేష మత్సర శమదమాది గుణంబు లెన్నండుగలుగునో! 
స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

19 

దేవా; మీ పాద తులసియందుం జవి గలిగినవార (జవి 
నెజింగినవార) మృతాది రుచులం దృణీకరింతురు. దేవా, మీ పాదయుగళ 
పరీమళ మెలింగిన వారికి, చందన ఘనసార పల్లవము లసహ్యములు. 
దేవా, మీ సౌందర్యమును దర్శించిన కన్నుల కితరములైన రూపములు 
చూడం బాపములు. దేవా, మీ యసంఖ్యాక కథామృత పరీమళము* 
ఘనతరముగా గ్రోలిన జను లితర కథల నెజుంగరు. దేవా, సర్వగంధా, 
సకలబాంధవుండవై యిటువలె నిఖిలేంద్రియ భోగ్యమై రక్షింపవే. స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 





* నాంచారు అను తమిళ పదమునకు రూపాంతరము - ఒక దేవత - లక్ష్మిదేవి. 
1. మీ యసంఖ్యాక పరీమళ కథామృతము - అని పాఠము 


సింహగిరి నచననులు 4+ 14 


20 

దేవా, “అంతట నంధుండైన బాలుండు కులాధారుం డాయెనని, 
తన జననీ జనకులు, తన బాంధవులు, గోత్రాది వరులును, సహోదరులును, 
పితృపితామహ ప్రపితామహులును, (1) జనుదెంచి, యాశ్చర్యపది, యప్పుడు 
కువ్వారుం జూచి యిట్లనిరి. ఓ మహాత్మా, ఈ బాలుని భవిష్యద్వర్తనంబు 
లెటింగి రక్షించి దివ్యదృష్టి నొసంగి పరమ భాగవతోత్తమునిగాం జేసితిరని 
యానందభాప్పములు గురియుచు, తమ కుమారుండగు కృష్ణమాచార్యుని 
కౌంగిటం జేర్చికాని, పునః పునరాలింగనము జేసి, యచట నున్న మహాత్ములం 
గనుంగొని, ఓ మహాత్ములారా, ఈ బాలునికి జాతక కర్మాన్నప్రాశన చౌలోవ 
నయవాదులై బ్రాహ్మణ కర్మము లాచరించవలెనని కువ్వారు సన్నిధిని 
సకలముంజేసి, 'ఆత్మావై పుత్రనామాసి' యన్న శ్రుతి చాటంగాను, నావిధంబు 
దలంచి లౌకిక కర్మము లాచరించిరి. దేవా; ఈ వ్యామోహములేల 
కల్పించితివి? దేవా, ఈ చాతుర్తక్ష (గంథమునే విఘ్నము సేయక నీదేర్పుము. 
దేవా, ఆచారం బెజుంగ, అనాచారంబుగాం దిరుగాడుచుండుదును. జ్ఞానము 
లేని పంచేంద్రియ వ్యవహారిని. దేవా, మీ నామావళి నుచ్చరించు భాగవతులు 
ధన్యాత్ములు. జాయమీశ స్వరూపులు. మూఢాత్ముండైనను నిలిచి (మీ 
నామావళి) వినెనేని, వాని దురితసమూహములెల్లం దొలంగును. శాంతులైన 
మహాత్ములు వినిరేని సకల కోరికలు సిద్ధించును. సాలోక్యము కలుగును. 
ఏకచిత్తంబున వినువారు యమద్వారంబుం జూడక వైకుంఠంబుం జేరుదురు. 
నమో నారాయణా, నీ ప్రభావంబున నీ పంచమ వేదంబయిన యీ సంకీర్తనము 
నంతఃకరణంబున వినువారు సాయుజ్యంబు పొందుదురు. అనంతంబులు 
మీ నామములు. తెలిసియుం దెలియరావు. దేవా, “ఓం తచ్చమ్‌యో 





1. ఇందలి విషయమునుబట్టి యా వచనము మధ్యలో ప్రారంభమైనట్లు కాన్సించును. 
కాని వ్రాతప్రతియందు దాని కాధారము లేదు. 


సింహగిరి వచనములు + 15 


రావృణీమహే, గాతుమ్‌ యజ్ఞాయ, గౌతుమ్‌ యజ్ఞపతయే” అని పురుష 
సూక్తంబున నభిషేకంబులు సేసి మిమ్ముం గానలేరు. పురాణంబులు, 
శాస్త్రంబులు చదివిననేమి? మీ గుణంబులు తెలియక, మీ దాసుండుగాక 
మిమ్ముం గానలేండు. దేవా, జననీ జనకుండవు నీవె. కులగురుండవ నీవె. 
ఆచార్యుండవు నీవె. ఆప్తజన బాంధవా, సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధి! 
21 

దేవా, మీరు జగదంతర్యాములై మీ గుణంబులు భూలోకంబునం 
బ్రసిద్ధముం జేసితిరి. దేవా, ఈ లోకంబున, శేషాచలంబున వేంకట 
నామధేయుండవైతివి. ధనాపేక్షాపరుండవై విహరించితివి. జన భోగంబునకు 
పురుషోత్తముండవై, జగత్తు(నకు) నాథుండవై మహాభోగంబు లారగించితివి. 
దేవా, లోకంబులోని ధర్మా ధర్మంబులకుం బరమ భాగవతోత్తముల పాలికి 
సింహాచలంబున నిలిచితివి. దేవా, భూలోకంబున వైకుంఠంబను 
(శ్రీరంగంబున) నుభయ కావేరీమధ్యంబున విభీషణ వరదుండవై, శ్రీరంగశాయి 
వైతివి. ఈవిధంబున జగంబునం జతుర్విధ రూపంబులం(?)దాల్చి 


విహరించుచున్నాండవు. మీ ........ బ్రహ్మమని తెలిసితిని. నా భయంబు 
లడంగెను. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
22 


దేవా, విశ్చంభరా, విశ్వపతీ, విశ్వమయా, విశ్వరూపా, విశ్వాత్మకా, 
విశ్వజనకా, శాశ్వతైశ్వర్యా, కలావతంసా, త్రిమూర్తీ, మత్స్య కచ్చప వరాహ 
నరమృగ విప్ర భూపతిరామ రామ కృష్ణ బౌద్ధ తురగ సమారంభ సహస్ర 
లీలా విలాసా, అనంతనామా, స్తోత్రాతీతా, దైవ దానప్రియ ధర్మోపదేశా, 
నిర్మల తీర్థ స్వరూపా, దుర్మద దానవ విదారణా, భానుకోటి ప్రకాశా. పరమపద 
వికాసా, భాసుర సమర ప్రపూర్ణా సకల భువనాధ్యక్షా, నిత్యస్వరూపా, సత్యవాక్య 
స్థాపనాచార్యా, శరణు శరణు! సింహగిరి నరహరీ, నమోనమో దయానిదీ! 


సింహగిరి నచనములు 4+ 16 


29 

దేవా, శ్రీమన్నారాయణా, పరమ(బ్రహ్మ స్వరూపా, అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకా, వేద వేదాంత వేద్యా, చతుర్దశ భువనాధీశ్వరా, పురాణ 
పురుషోత్తమా, పుండరీకాక్షా, పక్షీంద్రవాహనా, శంఖచక్ర గదా శార్జ ఖడ్గాద్యనేక 
దివ్యాయుధధరా, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ 
శ్రీరామ రామకృష్ణ బుద్ధ కల్కి సర్వేశ్వరా, సర్వాంతర్యామీ, సకల భూతాత్మకా, 
సనామాంతకా, సంసారాంతకా, (పైత మస్తక ప్రతాపా, (?) చాణూర 
మల్లయుద్ధకారా, రాక్షసగిరి వజ్రాయుధా, కుక్కుటాసుర బకాసుర శకటాసుర 
ధేనుకాసుర విదళనా, భూతకీ ప్రాణాపహారా, శ్రీలక్ష్మీ కుచకుంకుమాంకితా, 
గోపీ జనప్రియా, గోవర్ధనగిరిధరా, వేణునాదవినోదా, శిశుపాల శిరచ్చేదనా, 
కాళీయ మర్దనా, కౌస్తుభాభరణా, శరణాగత వజ్రపంజరా, యశోదానంద 
వర్ణనా, పక్షీంద్ర వరదా, ప్రహ్లాదవరదా, ధ్రువవరదా, అక్రూరవరదా, అంబరీష 
వరదా, ద్రౌపదీ మానాభిరక్షకా, పాండవ పక్షప్రాతీ, అక్షయ సంపన్నా 
విశాలవక్షా, పురందర వంద్యా, విదురునింట విందా, ప్రణుత వాల్మీకి 
వరధ్యానా, అప్రమేయా, ఆదిమూర్తీ, ఉరగశయనా, ఈషణత్రయ, భువనత్రయ 
భక్తి ముక్తి ఫలదాయకా, శ్రీవైకుంఠనాయకా, శ్రీ రాఘవేశ్వరా, శ్రీకృష్ణ కువ్వారు 
స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

24 

దేవా, తొల్లి రతృబేహారులు బావలు మజందులు సముద్ర తీరమునం 
దుండిరి. అందు కొందటు రుద్రభక్తులు. ఒక్కందే మీ దాసుండు. అతడన్నోదక 
తాంబూల గంధానులేపన వస్త్రములు మీకు సమర్పణ సేయక తాను నొల్లండు. 
అధ్వానమందు విడువని వర్షముచేత నష్టదినంబులు మీ కోవెల లేకుండగాను 
నత డుపవాసమే యుండెను. ఆ బావ మజందులు హాస్యము చేయందలంచి 
గుడారు కంబముం దుండించి, యాతుండుం గొంత దవ్వు కొనిపోయి యచట 


సింహగిరి నచననులు + 17 


ప్రతిష్ట చేసి తిరుమణి తిరుచూర్ణము వెట్టి, గంధ పుష్పధూప దీపములిచ్చి, 
వారు మీ దాసునికడకు వచ్చిచ “'యష్ట దినంబులనుండి యెట్లుపవాసమున్నా! 
వని నను, మీ దాసుం డేమనుచున్నాండు - “ఈ యుద్యానమందు 
పెరుమాళ్లు కోవెల లేకుండగాను నా కన్నపానాదులుగావనెను. 'మే మొక 
పెరుమాళ్ల కోవెల చూచి వచ్చితిమని తాము చేసిన గుడారు కంబముం 
జూవిన, మీ దానుండు చూచి, మీ ఖావవాజింగి యాతండే 
భావనారాయణుండని దండము సమర్పించెను. తళిగ వడ్డించెను. మీకు 
సమర్పించి తాను ప్రసాదపడ్డ వెనుకను నా బావమజందు లేమనుచున్నారు- 
“మేము గుడారు కంబము నాటి ప్రతిష్ట చేసి వచ్చితిమి. అది మీ 
పెరుమాళ్లు కాదు. గుడారు కంబ మంతే యని హాస్యము చేసినను, నా 
దాసుండు దత్తరపడక 'యాతండు భావనారాయణుండు. మీరు భావము 
చేసి నిలిపితిరి. మీరే తిరిగి తెచ్చిన నేను చక్రహస్తుండం గాకపోయెదిననిన, 
నా సమయమున రుద్రభక్తు లుప్పొాంగి తాము స్థాపితము చేసిన గుడారు 
కొయ్యం దిగిచి చూచినను, రాకున్నను యోజనము లోతు త్రవ్వి, తిగిచి, 
ఖండించంబోయినను (దానిని) తాము కన్నులగానక, (భ్రమించి, తమ 
గుడారమునకువచ్చి యాదాసునితో నేమనుచున్నారు- “నీవు పరమాత్ముండవు. 
నీ హృదయమున నాతండున్నాండు. మేము పోయి గుడారు కంబము దిగిచినను, 
దానిని నారాయణుడు కూర్మ రూపమున మోసి యున్నాండు. నీవే మా 
యాచార్యుడవని దండము సమర్పించి కడకు జనిరి. సింహగిరి నరహరిీ, 
నమోనమో దయానిధీ! 
25 

దేవా, ఒక చోరుండు బ్రాహ్మణులకనేక హింసలు చేయుచుండెను. 
కొంత కాలమునకు జ్ఞానము వొడమి యాతండు బ్రాహ్మణసభకుంబోయి 
“'యనేక హింసలు సేసిన పాతకుండను. నాకు బ్రాయళ్చిత్తము జేయుండిన్న 
బ్రాహ్మణు లేమనుచున్నారు- 'నీవు తొల్లి దొమ్మిదినూట దొంబది తొమ్మిది 


సింహగిరి వచనములు + 18 


విప్రవధలు చేసిన పాతకుండవు. నీకు ప్రాయశ్చిత్తము లేదు పొమ్మనిన, 
చోరుం డప్పుడు మహోగ్రుండై మండి, గృహంబు వెలుపట నిలిచి తన 
(భార్యతో) నేమనుచున్నాండు- నేను విప్రవధం జేయు తుమ్మదుడ్డు తెమ్మనిన 
నప్పుడా యింతి యేమనుచున్నది- “నీవు నాపతివి. నేను నీ సతిని. 
దానమెజుంగవు. ధర్మమెజుంగవు. మనకుం బ్రాయళ్చిత్త మెట్లు కలుగును? 
మనమింక హింసలుమాని మన గృహంబునం గల ధన ద్రవ్యాదులు దాన 
ధర్మంబులు సేసి, మనము సప్తసంతానములం బడయుదము. అట్లుగాక 
ప్రాయశ్చిత్తము లేదిని యాయింతి హరుసించినను, చోరుండంతేకానిమ్మని, 
“నీవును నేనును గూడుకొని (బ్రాహ్మణ సభయున్న స్థలమునకుంబోయి, యా 
బ్రాహ్మణులే క్రమమునం జెప్పిన నాక్రమమునం జేయుదిమని యిద్దరును 
బ్రాహ్మణ సభయున్న స్థలమునకుం బోయి, దండంబు వెట్టి, మే మనేక 
హింసలు చేసిన పాపాత్ములము. మాకుం బ్రాయళ్చిత్తముం జేయులడనిన, 
నా బ్రాహ్మణోత్తము లేమనుచున్నారు- “వినుము చోరా, నీచేత దానము 
పట్టరాదు. ప్రాయశ్చిత్తము లేదు. నీవు సహస్రవిప్రల వధ చేసిన వాడవు. 
నీచేత సప్తవర్షముల నుండి రక్తమునం దోగిన తుమ్మదుడ్డు(నకు) మూండు 
శాఖలు మొలచిన నీకు (బ్రాయశ్చిత్తము చేసెదము పొమ్మనిన, నా చోరుండప్పు 
డాగ్రహముతో, 'నరువది యేండ్లు మంటి రత్నమునం" దోగినను 
తుమ్మదుద్దునకు త్రిశాఖలు మొలుచునా?” యని తన యింతింగూది సంభాషించి, 
తాను విప్రవధ చేయు నరణ్యమునకుం బోయె. దేవా, ఆ యరణ్యమున నొక 
సుంకరి కలండు. అందొక శ్రీవైష్ణవుండు తన తిరుకల్యాణ మాపొద్దెయని 
లగ్నము నిశ్చయించుకొని రాంగా, నా సుంకరి శోభన ద్రవ్యాదులకు సుంకము 
వచ్చును, పెట్టి పొమ్మ'నిన, నా వైష్ణవుండప్పు దేమనుచున్నాండు- ళయీ 
సుంకరీ, ఇంత కాలమునకు వివాహము కలిగినది. అంకిలి సేయకోయిీ, 





క్ష “'మన్నుతోంగూడిన రత్నమునందు” అని యర్దము కావచ్చును. 
థి 


సింహగిరి నచనీములు 4+ 19 


నీకు పుణ్యమగును. లగ్నము తప్పిన వారా కన్య నీయరు” అని 
మహాదైన్యపడినను, మణియును బోనీయక నాసుంకరి నిర్బంధము 
సేయంగాను, వారిద్దరి మాటలు విన్న చోరుండు దగ్గరకువచ్చి, “యీ 
సుంకరీ, వేయికల్లలాడి వాచా దుర్భాషలు పలికి యొక వివాహము చేయవలె” 
ననినను, 'నీ వైష్ణవుని సుంకమువెట్టక పోనీయను. ఇందుకు నీకేమిపని? 
నీవేమెబుంగుదువు? పొమ్మనిన, నాచోరుండు సుంకరి తలసెలగ వధసేసి, 
యా వైష్ణవుని తిరుకల్యాణమున కంపెను. అప్పుడు చేసిన ధర్మమున, క్రితము 
చేసిన యధర్మములు పరిహృతము లాయెను. దేవదుందుభులు (మోగెను. 
పుష్పంబులు గురిసెను. ఆ దుద్దునకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిశాఖలై 
మొలిచిరి. ఆ శాఖ లేమనుచున్నవి- “ఓం చక్రో చక్రః | ఓం అచక్రో చక్రః 
। జితక్షిచివై వేదానామ్‌ |” అని బుగ్వేదమందలి పలుకులు పలుకంగాం 
జూచి యా చోరుం డాశ్చర్యపడెను (అప్పుడా చోరుండు సభకురాగా,) ఆ 
సభనున్న బ్రాహ్మణ సమూహంబులును తుమ్మదుడ్దుం జూచి, యా శాఖలు 
వేదము పలుకగా విని మహాశ్చర్యపడి, 'యోరి చోరుండా, నీవు సహస్ర 
విప్రవధ చేసినవాండవు. నీకీ పుణ్య మెందువలనం గలిగె'నని యడిగినను, 
నాతం 'డయ్యా షోడశమహా దానంబులు సేసిన వాండను గాను. సర్వ 
హింసాపరుందను. ఒక వైష్ణవుడు తిరుకల్యాణమునకుం బోగా, శోభన 
ద్రవ్యాదులకు సుంకము వెట్టుమని సుంకరి నిర్భంధము సేయంగా, (నేను) 
వారిద్దరి మాటలువిని దగ్గరకు బోయి 'యోయి పుణ్యాత్మా, వేయి కల్లలాడి 
యొక వివాహము చేయుమని అన్నను నన్నాతండు దుర్భాషలాడెను. ఆ 
సుంకరి తల (సెలంగి) వధ చేసి యా వైష్ణవుని తిరుకల్యాణమున కంపిన 
ఫలము కలిగిన పుణ్యంబునకు నాకు షోడశమహా దానంబులు సేసెదను. 
నాకు బ్రాయళ్చిత్తము చేయుల మన్నను, నా బ్రాహ్మణులా చోరుని 
యింటికింబోయి దానములు వట్టి ప్రాయశ్చిత్తము చేసిరి. అటువలె 
(బ్రహ్మహత్యాది పాతకంబులు నాశనమాయెను. దేవా యంది మీ 


సింహగిరి వచనములు + 20 


మహిమకాదా! మీ దాసుల కెవరికైన నేమి? తిరుకల్యాణము సేసినవారల 
కనంతములైన పుణ్యములు కలుగునయ్యా! ఇది పూర్వ భాగవత సంకీర్తన. 
ఇందు యజుర్వేద సామవేద బుగ్వేదాధర్వణ వేదము లున్నవయ్యా! ఇది 
మహా రహస్యమే దేవా! దేవా!, శ్రీకృష్ణా! సింహగిరి నరహరీ! నమోనమో 
దయానిధి! 
26 

దేవా, ఆదిదేవుండవు, సకల (బ్రహ్మాండ నాయకుండవు నీవని “ఏకో 
విష్టర్మహద్భూతం' బనిరే. దేవా, సమస్త విస్తార మూర్తివని భావమం దెటింగిన 
వారైరి. జాతి వర్ణములతోం బనిలేదు. మీ భక్తుండైనం జాలునని 'శ్వపచోపి 
మహీపాల? అంటిరి. సకలజీవులను జతుర్వేద ధరములంటిరి. దేవా, ఆత్మ 
జ్ఞానములేని యాత్మలకు “ఆత్మజ్ఞానం జాయతే” యని తెలిపితిరి. దేవా, వేష 
ధారణయే చాలదు. ఆత్మభక్తియే చాలదు. జ్ఞానమాత్మ భక్తివంటిదని తెలిపి 
'వేషాన్న విశ్వాస ప్రజానామ్‌” అంటిరి. దేవా, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులందు 
పురుషసూక్తంబుండునని తెలిపితిరి. దేవా, కేవల జ్ఞానము దెలిసి, దూషణము 
కూడదని యందుకు దూషణ యంటిరి, దేవా, మీ భక్తుండై యుండి శూద్రభక్తుల 
దూషించుట దోషంబని తెలిసి యందుకు, 

“మద్భక్త శృంకరద్వేషీ, మద్ద్వేషీ శంకరప్రియః 

తావుభౌ నరకం యాతః యావచ్చంద్రదివాకరౌ” 
అనియెడు వాక్యములు తెలిసి, యందుకుచ్చారణ తారక వేషములకు శూద్రుం 
డైనను జాలునని 'శూద్రాశ్చ భగవద్భక్తా విప్రా భాగవతా స్మృతా” అంటిరి. 
దేవా, దూషకానుష్టాన దూషక రహితుం డుత్తముండు నిరపేక్ష 
నిశాంతరంబంటిరి. దేవా, సకల జగదంతర్యామివి, సకల భూతాంతర్యామి 
వగుదువు. “సిద్ధం కేశవా పురుషలోకేశమ్‌” అంటిరి. దేవా, మీ భక్తులు 
మిమ్మెచ్చట కొనియాడుదురో యచ్చట మీరు వసించి యుందురని తెలిసెను. 
అందులకు నా2హంస సామి వైకుంఠే” అంటిరి. దేవా, 'సదాచార్య కటాక్షేణ 


సింహగిరి వచనములు + 21 


భజ సిద్ధిమ్‌.” ఆచార్యులే నరహరి. (మీ) సాక్షాత్మార మెందున్న నందుల 
ప్రేమంజూచిన బీజాక్షులు, సతులవలనం ప్రేమంజూచి రక్తమాంస క్రిమికీటక 
శల్యాదులంగానరు. ఇవి యన్నియు నెజింగిన మహాత్ములకు సర్వహేయము. 
ఎటుంగని తామసులకు సర్వము భాగము. అనాథపతీ, స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ! 
27 

దేవా, అకార ఉకార మకారములుం గూడంగా ప్రణవము. ఇందు 
బీజాక్షరి గాయత్రి. ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తుల మహా మహిమను 
నరు౭డెజణుంగ వశమే? 'అనంతావై వేదాః అని (శ్రుతి పలుకుచున్నది. 
శాస్త్రములు లోకోపవాదములు. అడియేవి దాసస్‌ తొండండను శబ్దములు 
మీ దాసానుదాసులకు కారణమైనవి. మీ పాదములాన. ఈ యర్థము తప్పదు. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

28 

దేవా, మీ చరణ యుగళ సేవ నేకులజుండైన నేమి? హృదయ 
కమల కర్ణికార మధ్యమందు రత్నసింహాసనస్థునింగాం జేసి, పురుషసూక్త 
ప్రకారంబున నావాహనార్ధ్హ్య పాద్యా చమన స్నాన వస్రోపవీత సుగంధ 
పుష్పాక్షత ధూప దీప పరీమళ నైవేద్య తాంబూలాది షోడశోపచారముల 
నర్చనచేసి, కంకణ కేయూర కౌస్తుభా భరణాలంకృతునిగాం జేసి, మకరకుండల 
మణిమయ కిరీట హార రుణ రుణాత్మార నూపురాది భూషితునింగా వామాంక 
స్థిత కమల ముఖావలోకన కుతూహల తుష్టమానునిగా ధ్యానము సేసి ఓం 
నమో నారాయణా యేతివాక్యముల చేత వందనము చేయునతండు పరమ 
భాగవతోత్తముండని (శ్రుతివాక్యములు చెప్పెడుంగావున నట్టివానికి మీరు, 
మీకతండు దక్కనితరులు గలం? కృపాంబుధీ, అనాథపతీ, స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ! 


సింహగిరి నచననములు + 22 


29 
దేవా, మీ యురంబున నిరవై వెలింగెడు శ్రీమహాలక్ష్మియు, కౌస్తుభ 
మాణిక్యము, మీ నాభి కమలమందున నవబ్రహ్మలు నింద్రాగ్ని యమ 
నైరృతి వరుణ వాయు కుబేరేశానాదులైన యష్టదిక్పాలకులును, 
నష్టదిగ్గజంబులును, భుజంగములును, సప్త కుల పర్వతంబులును, సప్త 
మహర్షులు, సప్తజలనిధులు, సప్తవాయువులు, ధరణియు, గగనంబును, 
దీపంబును, నురుములు, మేఫుంబులు, దివి భువి పాతాళ దేవ 
దానవులయందున్న చరాచరాద్యఖిల జంతు జాలములు మీ నాభి 
కమలోద్భూతుని వలన లిఖీతంబు గావె. శ్రీకృష్ణకువ్వారు. స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ! 
30 
దేవా, ఉదక మనలము, మారుత మాకాశము, జీవాత్మ, భూతాత్మ, 
యని యేడు భేదస్వరూపంబు లేక త్రిగుణానందమైన యిట్టి యాలయమై, 
జీవుండవై, దశ ప్రాణుండవై, దేహమునకు మనసునకు మానసోల్లాసమైన 
మునిజన నాథుల మనంబులం జేరుదువు. జిహ్వ చాపలంబునకు, మదన 
మాయాంధకారమునకు, సుజ్ఞాన దీపమన నారాయణ పరమ్‌ స్థిరమ్‌” 
అనియెడు దానంబును గొంటిని. రోగ దారిద్యంబుల చెంపలు గొట్టితిని. 
ఈ యపకారాదుల మనిచి, చంద్రకాంత పర్వతముమీద నిలుపు 
సింహాసనమట్లు నీవు నాలోపలం బాయకుండవే! అనాథపతీ, స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధే! 
31 
దేవా, నిర్మలమైన మీ (శుతుల నెజుంగక కర్మాదులం బొందెదరు. 
ఇతర దైవాదుల శ్రుతులందులం దగిలి నిషేధమును బొందెదరు. నారాయణుండే 
పరబ్రహ్మమని తర్మవాదముల యందు దలంచి చూచిన దైవాదులు మణ్‌ 
లేరు. ఏక స్వరూపంబైన వాండు, ఏకోదకంబైనవాండు, బలిని మెట్టిన వాండు, 


సింహగిరి నచననములు + 23 


వటు రూపమును బూని త్రివిక్రమావతారమున నవతరించిన వాండా 
బ్రహ్మాండములు తానే యగునంట. ఒక పాదంబున భువనంబులెల్లం 
గొనెనంట. మూండుమూర్తు లేకమూర్తి దైనవాండు, నడుగులో 
రుద్రాదులడంగిరో, దైవాదులు మునిగిరో, పాతాళము జొచ్చిరో, 
భస్మమైపోయిరో, జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్య కళిపులు, రావణ 
కుంభకర్ణులు, శిశుపాల దంతవక్రులు, శ్రీవల్లభుని చక్రముచేత హతమగుట 
నెజుంగరా? ఇతర దైవాదులిచ్చిన పదవులు నిత్యములగునా? శ్రీనాథుం 
డియ్యండా పదవులు! బలి విభీషణులకు, నంబరీష ద్రువాక్రూరులకుం, 
(బ్రహ్లాదనారదులకు, నహల్యా ద్రౌపదీత్యాది పుణ్యకాంతల కిచ్చిన పదవు 
లభివృద్ధిం బొందుచున్నవి. శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరి, 
నమోనమో దయానిధీ! 
32 

దేవా, మీకు మొబవెట్టి విన్నపము చేయుచున్నాండను. సంసార 
మోహబంధములం దగులు వడితిని! కర్మానుకూలంబులం చెరగొంటిని. 
కాంతలమీంది కోరికలు డాసెను. కామాంధకారము గన్నులం గప్పెను. 
కర్శవారిధి గడువదయ్యెను. అపర కర్మములకు లోనైతిని. అజ్ఞాన జడుండనైతిని. 
అధమాధముండనైతిని. అందని ఫలముల కటజ్టులు సాచితిని. దుష్ట 
దురాచారుండనైతిని. మూఢుందనైతిని. చపలుండను. అతిపాతకుండను. 
మహాపాతక విశ్వాసఘాతుక పంచమహాపాతకుండను. అరణ్యమునం దిరిగెడు 
మృగంబువలె తన నీడకు దానదరి పడుచు, నజ్ఞానం బనియెడు చీకటిం 
దప్పింగొనుచు, నాచార్య కృపకుం జేరనీయక, భాగవత కైంకర్యము కీడేరక, 
మోక్షార్తుండంగా నేర నైతిని. కామాతురుండ నైతిని. కూపములోం బడిన 
శిశువువలెం గూయు చున్నాండను. తల్లిలేని బిడ్డవలె కలవరించు చున్నాండను. 
తైలములోని కుక్షి ఇక చందం బాయెను. ఉరింబడ్డ మెకంబువలె నుపాయ 
మెజుంగ నున్నాండను. పసిరిక కాయి పురుగువలె తేలలేక సంసార 


సింహగిరి వచనములు + 24 


బంధంబులం దగులుపడి, విలక్పగుణాదుల కెదురు గాననేరక వితరణచెడి 
విరజానది దాటు నుపాయంబు చాలక వారకాంతల రుచులం దగులుచు, 
ప్రాకృతము చెలిమి విడువలేక, లజ్ఞాఖిమాన కులాభిమాన దేహాభిమానంబులు 
ఖండించనేరక వారకాంతల వలనం జిక్కు పడితిని. నా కేది యుపాయము? 
చెప్పవే దైవమా! నీ వుత్తమ సాత్స్వికుండవు. సర్వజీవ దయాళుండవు. 
పవిత్రుండవు. వాలి నిగ్రహుండవు. విభీషణ ప్రతిష్టాపనాచార్యుండవు. 
రావణగిరి వజ్రాయుధుందడవు. ద్రౌపదీ మాన రక్షకుండవు. పదునారువేల 
గోపస్తీ ప్రియుండవు. తాటక ప్రాణాపహారా, లక్ష్మీమనోహరా, అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకా, ఆది పురుషా, పురాణ పురుషోత్తమా, వేద వేదాంత 
స్వరూపా, పరబ్రహ్మ స్వరూపా, పరతత్వ పరమటప్రకాశా, పరమపద నివాసా, 
శరణాగత రక్షామణీ, శరణాగత చింతామణీ పరంజ్యోతి (యైన) 
సింహాచలనాథునకు విన్నపము చేయుచున్నాండను. ఎనుబది నాలుగు లక్షల 
జంతురాసుల దొంతులను జన్మించి యనేక యోని ముఖముల వెడలితిని. ఆ 
కథలను సుఖదుఃఖ జనితుండనై యనుభవించితిని. యముని వశంబున 
నెంతకాలము వృథయాయిను జన్మము! తర్క వాదంబులనియెడు కూపంబుల 
మునుగుచుం దేలుచు, మగుడ జన్మాదుల జన్మించుచు నూరికిం బాటకుం 
జోటికి నెడతాకుచును, నంతమున నరజన్మంబున జనియించి, యంధుండనై, 
కొన్ని పక్షము లనుభవించితిని. కొన్ని దినంబులు కామ క్రోధ లోభ మోహ 
మద మత్సరంబుల నభిమాన హీనుండనై (యుంటిని. కొన్ని నాళ్ళెదుటివాని 
నెబుంగనేరక, తనన్నుతా నెజుంగక, నిన్ను నెజుంగక, నీమతం బెబుంగనేరక, 
భాగ ద్రోహుండనయి, పరమాచార్య కృపచేత నేర్పులేక, యాచార్య శేషము 
దొరకక, యజ్ఞాన జంతువునై, యగోచరంబైన పాపంబుల విహార 
వ్యాపార చిత్తుండనయి, వంచేంద్రియాదుల బంధించనేరక, పంచ 
తురంగంబులం బట్టనేరక, నైదుభూతంబులకు నొడంబడికగా, నవద్వారంబుల 
బంధించనేరక (యుంటిని. ) (అప్పుడు) జన్మాంతర కర్మాంతర పవిత్ర పరమ 


సింహగిరి నచననములు + 25 


వంద్యులైన మీ స్వరూపులైన పొతకమూరి భాగవతులు నారాయణయ్య, 
యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, శ్రీ చెన్నమయ్యంగారలు, 
శ్రీకృష్ణమాచార్యు లేక దశావతారంబైన మహామహుండు గాను, చాతుర్లక్ష 
(గ్రంథ స్వరూపుండనంగాను, నతని సందర్శన సేవ దొరకునో యని యపేక్షించి, 
ఎంచెరుమానార్ల స్వరూపులైన స్వాములు, పరమపద నివాసులు, పరమపద 
రాజులు, కాషాయ వస్త్రములు ధరించి, కమండలముల తోడ, దండెయుం 
దాళంబులతోడ, భాస్వర నామంబులతోడ, లలాటంబుల తిరుమణి 
శ్రీచూర్ణములు ధరియించి, యా దివ్యస్వరూపులు సింహాచలంబున కేతెంచిరి. 
ఆ సింహాద్రి జగదీశ్వరుండంగ రంగ వైభోగ దాయకుండు. శ్రీరంగశాయి. 
శ్రీ పరమపద నివాసుండు. శ్రీ జగన్నాథుండు సింహాద్రి యప్పడు (నివసించు) 
తిరుపట్టణమందు, సూర్య సోమవీథుల శ్రీ పొతకమూరి భాగవతులు 
కృష్ణమాచార్యుల తిరుమాళిగను గానలేక నెమకులాడుచున్న సమయంబున 
“పదునొకొండవ యవతారుండు లేండొకో! దశావతారుండైన మహాత్ముండు 
లేండొకో! చాతుర్లక్ష గ్రంథ స్వరూపుని సందర్శనము తమ కేవేళ దొరుకునొక్క్నో 
తమకగోచరంబైన కన్నుల కరవెప్పుడు తీరునొక్కో! తమ జన్మంబు 
లెప్పుడీడేరునొక్కో! ఆ మహాత్ముని తిరువడిగళ్ళె*చట నుండునొక్కో అతని 
తిరువడిగళ్లు సేవించు భాగ్యము తమ కెప్పుడు దొరుకునొక్కో!” అని 
తమలోతాము సంభాషణ చేసి, యనునయింపంగాను, నా సమయమందున 
కృష్ణమాచార్యులు తనకు ప్రియకాంతయైన జగన్నోహనాంగి యను వారకాంత 
కుచ భరంబుల మీద హస్తంబులు వహించి, తను వెజుంగక, నవ రత్నఖచిత 
కంకణము (ధరించి), పసిడి కుందనపు పావాలు పాదంబుల మెట్టికొని, 
క్రొన్నెల నామంబు కొసర కస్తూరిబొట్టు దీర్చికొని, యుదయ కాలమందు 
చెక్కిళ్లవెంట చెమటకారంగా, కనకపీతాంబరంబైన పచ్చడపు చెరంగు 





* తిరు+అడి+కళ్‌ = పవిత్రమైన పాదములు 


సింహగిరి నచనీములు 4+ 26 


తిరుముఖారవిందమునకు మటుగుచేసికొని, నఖములు చెక్కిళ్ల సందడింపు 
చు(౦డంగా), నాతుల బింబాధరముల రుచులుగొన్న యధరములు కెంపులై 
కనపడంగా, నొకరూపున నరకేసరియై, యొక రూపున నాదివరాహంబై, 
యొకరూపున కూర్మావతారుండై, యొక రూపంబున కృష్ణమాచార్యులుగానే 
జనియించి, చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలు చేయుచున్న కృష్ణమాచార్యులు, 
చీని చీనాంబరములు ధరియించిన యనేక చెలికత్తెలైన వారకాంత 
లిరుపార్వంబుల కైదండ నీయంగా, నా కాంతా వైభవంబులకుం జొక్కుచు, 
నా మహాత్ముండు మదోన్మత్తుండై నవ్వుచు, నా సల్లాపంబులకు సంతోపదిత్తుండై 
తామస గుణంబుల వేంచేసిన సమయంబున, పొతకమూరి భాగవతులు 
పొడగని, కృష్ణమాచార్యులం గూడి సంభాషణచేయం దొడంగిరి. ఓ మహాత్మా! 
కృష్ణమాచార్యుల తిరుమాళీగ యెచటనున్నది మాకుం జెప్పూమనిరి. అప్పుడు 
కృష్ణమాచార్యులు విభ్రాంతుండై, కడు నింద్య(మయ్యె)నని తనలో తలపోసి 
తలపోసి, చింతాక్రాంతుండై, 'యడియని యజ్ఞాని గుణకథ లడుగుచున్నారు. 
ఈ మహామహులతో నెటువలె సంభాషణ చేయుదును? ఎటువలె 
బొంకుదును? ఎటువలె విన్నపము సేయుదును? నే నజ్ఞాన చిత్తుండను. 
నాకేది యుపాయము? దేవా, వీరి స్వరూపములం జూచిన నాళ్వారుల 
స్వరూపులై యున్నారు. నేనేమి చేయుదును? చెప్పవే దైవమా!” అని యప్పుడు 
కృష్ణమాచార్యులు దుఃఖజీవుండై కన్నుల జలంబులు భూకాంత మీదం 
బడంగాకు, దనహస్తంబులం దన చెక్కిళ్లు తటతటం దాటించుకొని, 
మూర్భాక్రాంతుడై, కొంతవడిం జింతిల్లి, తెలివింగాంచి, యంతటను 
బొతకమూరి భాగవతుల గూడి సంభాషణ చేయందొడంగెను. “ఓ 
మహాత్ములారా, (మీరు) కృష్ణమాచార్యుల తిరుమాళిగ నడుగుచున్నారు. 
(అుయాచార్యుని పాదసేవకుందను నేను, మీకా మహాత్ముని సందర్శనము 
శీఘ్రమే దొరికింతును. మీ మహత్త మాతనితో నానతీయుండు. ఆ 
యాచార్యునకు నమ్మిన హితుండ. మీ రెచట నుండి వేంచేసితిరి? మీ యాచార్యు 


సింహగిరి వచనములు + 27 


లెవ్వరు? మీ దైవం బెవ్వరు? మీ నామధేయంబు లేవి? ఆనతీయుండు. ఆ 
మహాత్ముండున్న తావునకు పనివినియెదను.” అప్పుడు పొతకమూరి భాగవతు 
లన్వయించి (యిట్లనిరి). “పదునొకండవ యవతారుండగు కృష్ణమాచార్యుల 
సందర్శనము మాకేవేళ దొరకునో? మా పూర్వాచార్యుల నామములు విన్నపము 
సేయుదుము. ఓ మహాత్మా, వినుము. మా పూర్వాచార్యు లుత్తమ సాత్వికులు. 
సంసార సాగరములకును, స్థావర జంగమాదులకును, సకలాచార్యులకును, 
పదునాల్గు భువనములకును, పదుగు రాళ్వారులకును, పదముగ్గురు 
భాగవతులకును పరమపద నివాసుచే పరంజ్యోతి మైన స్వామికి పట్టు, 
(ప్రమాణ స్వరూపజ్ఞాన తిరుమలాచార్యులు, మాకు పరమాచార్యులైన 
మహాత్ముండు. జన్మాదులు మగుడ రాకుండను మంత్రోపదేశం బానతిచ్చిరి. 
ఆ యాచార్యులు పరమ పదముం గనిరి. శ్రీ రామానుజ పాద సేవకులము. 
నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, లక్ష్మయ్య, శ్రీ చెన్నమయ్య మా 
నామధేయములు. కృష్ణమాచార్యు లేకాదశావతారంబైన మహాత్ముండనంగాను, 
చాతుర్లక్ష గ్రంథ స్వరూపుందనంగాను, నా యాచార్యుల సందర్శనము మాకు 
దొరకునో దొరకదో యని, శ్రీయహోబిలము నుండి సింహాచలమున 
కేతెంచితిమి* అనిన విని కృష్ణమాచార్యులు సంతోషమున వెరగంది, “యీ 
పొతకమూరి మహాత్ముల మహత్త్వము వినియుంటిమి. పటముపన్నించి, శ్రీ 
యహోబలేశుని, పటముచాటున నాట్యమాడింతురంట! అట్లు గనుక, వీరి 
తిరువడిగళ్లు సేవింపవలయునని యపేక్షించి యుంటిమి. నా భాగ్యవశంబున 
నిచ్చటికి వేంచేసిరి. కృతార్థుండనైతిని. నా జన్మము సఫలమాయిను. కాలము 
కడంగంటిని. మా పరమాచార్యులైన పొతకమూరి మహాత్ముల వలన విరక్తిని 
బొందవలయు'నని (యెంచి) యంతట వారకామినుల మీంది మోహము 
విడిచి, 'వైష్ణవులు దాసులతోడి సరసజ్ఞత చాంలించవలయును. ప్రాకృతపు 
చెలిమిని పరిహరించవలెను. సంసారము నిస్సారము. * - తలమీసములు 





* ఇచట స్వల్పమైన గ్రంథపాతము 


సింహగిరి నచననములు + 28 


వపనక్రియ చేయించి, యాడుకట్టుగట్టి, యహంకార మమకారంబులు వీడి, 
యుత్తమ సాత్తికంబు గైకొనియెదను. నరహరి దాసానుదాసులకు దాసుడను. 
తొత్తును. తొండడను బంటును. స్వామి శ్రీపాద సేవకుండి నని 
కృష్ణమాచార్యులు దృఢచిత్తుండై, శుచిర్భూతుండు గావలెనని యెంచి యప్పుడు 
పొతకమూరి భాగవతులను దోడ్మొనివచ్చి, “ఇవిగో కృష్ణమాచార్యుల ద్వార 
వాకిళ్లు. ఇచట మీరు వేంచేసి [కూర్చుండుండు] యుండుండు. ఆ మహాత్ముండీ 
సమయంబున సంధ్యానుష్టాన జపతపాది నిత్యకర్మల ననుసరించునో తెలిసి 
విన్నపము చేసెదినని పోవునట్లె పోయి, తాపెడ ద్వారంబున వెడలి, క్షవరకునిం 
బిలిపించుకొని, తల మీసములు బోడించుకొని, స్నానమాచరించి, శిఖా 
యజ్ఞోపవీతములు ధరించి కటి సూత్రమున కాషాయవస్త మాడుగట్టుగా 
ధరియించి, లలాటంబున తిరుమణి తిరుచూర్ణములు ధరియించి, దండెయు 
చిటితాళంబులు సంధించుకొని, సంకీర్తన వాక్సూజలు సేయునంతట, 
పొతకమూరి భాగవతులం బిలువ నవధరించినం, దన సన్నిహిత కైంకర్యపరులు 
వోయి 'పొతకమూరి మహాత్ములారా, కృష్ణమాచార్య సందర్శనము మీకు 
శీఘ్రమున దొరుకును. ఈవేళ వేంచేయుంిడని పిలిచిన, సంతోషచిత్తులై, 
యంతఃపురమునకు వేంచేసి, కృష్ణమాచార్యుల తిరువడిగళ్లు సేవించి, యడియేని 
దాసులమని యాచార్యుని పాదయుగళమునకు సాష్టాంగ దండ ప్రణామములు 
సమర్పించిరి. తమ ఫాలప్రదేశమునం గృష్టమాచార్యుల తిరువడి కళ్ళకద్దుకొని, 
“'యోమహాత్మా, మా జన్మంబులు పునర్జన్మంబులుగా నీడేర్చితిరి. అడియేలకు 
జన్మ పవిత్రంబాయెను. మీ సేవ ప్రసాదించితిరి. మిమ్ముం గనెడు భాగ్యము 
చేసితిమని, కృష్ణమాచార్యులం బొతకమూరి భాగవతులు స్తోత్రము చేయంగా, 
నపుడు కృష్ణమాచార్యు 'లడియేని తొత్తును. తొండండను జీలంబెండును. 
అపచారద్రవ్యము మూటంగట్ట వద్దు. ఓ మహాత్ములారా, మీవలన నడియెడు 
సర్వవిముక్తిం బొందంగలిగెను. అడియేని జన్మంబు పునర్ణన్మం బాయెను. మీ 
దాస్యము నాకుం దొరికెను. ఓ మహాత్ములారా, లెందు అని పొతకమూరి 


సింహగిరి నచనీములు 4+ 29 


భాగవతులను కృష్ణమాచార్యులు లేవనెత్తి స్తోత్రము చేసెను. అంతటం 
బొతకమూరి భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల సందర్శనము చేసి నిలుచుండి, 
వారి ముఖారవిందంబు బొడగని, తమలోతా మొండొరులం జూచికొని పరమ 
రహస్యముగా భాషించి, 'యితండె యాతండౌ” ననియుం 'దప్పదనియు 
నిశ్చయించి, “మనము కృష్ణమాచార్యుల సేవింపవచ్చిన ఫల మింతకు 
వచ్చెంగదా! ఇతని శృంగార వైభోగములు మనవలన విఘ్నంబాయె'నని 
పొతకమూరి భాగవతులు తమ దవడలు తట తటం దాటించుకొని, యా 
యపచార దోషము లన్నండు తొలంగునో యని దుఃఖించుచుం, 
గృష్టమాచార్యులతో సంభాషణముసేయ దొడంగిరి. ఓ మహాత్మా, ఇటువంటి 
వికల్పము నీకేమిటికి? నీవు పదునొకండవ యవతారుండవై చాతుర్లక్ష 
(గంథనామ సంకీర్తనలతో వాక్పూజలు సేయను కృష్ణమాచార్యులై 
యవతరించినావు”- అనగా, 'నడియని భాగ్యవశంబున నిచ్చటికి వేంచేసితిరి. 
కనుక నేను కృతార్థుండ నైతిని. మీరిచ్చట సింహాద్రినాథుని సన్నిధిని స్వామిని 
తాండవ మాడించవలెను. మీ మహత్వము సింహాద్రి యప్పండు వినవలెను” 
అనినం బొతకమూరి భాగవతులంజలిచేసి, 'యడియేల కధికారంబు లేదు. 
మీయానతి క్రమమున నటులే విన్నపము చేయుదు'మని, జగదీశ్వరుని పటము 
గట్టించి, శ్రీయౌబళ నాథుని సంకీర్తన వలన స్వామిని తాండవ మాడించిరి. 
తాండవ వినోదుండై, నాట్య ప్రమోదుండైన శ్రీయౌబళ నాథునిం బొతకమూరి 
భాగవతులు తెరచాటునం దాండవమాడించి నప్పుడు కృష్ణమాచార్యులు భీతిం 
జెంది “మిమ్ము నెజుంగ లేక మీతో సంభాషణ చేసితిని. నేను మూఢుందను, 
కఠిన చిత్తుండను. ప్రహ్లాద నారదాదులైన పరమ భాగవతులు మీతో సంభాషణ 
చేయవలె. నేను నరజంతుండను. సర్వాపరాధములు క్షమించుండిని 
పొతకమూరి భాగవతులకు కృష్ణమాచార్యు లంజలి చేసి, సంకీర్తన 
వాకమీజలచే దండంబు సమర్పించెను. మీ సంకీర్తన పూజలు చాలింపుందని' 
పొతకమూరి భాగవతులను కృష్ణమాచార్యులనుచరించెను. పొతకమూరి 


సింహగిరి నచనీములు + 30 


వైష్ణవులు దండెలు తాళంబులు ధరణి పైదించిరి. “అయినను, మా నేరుపులు 
గౌరవములు, మీ తిరువడిని చేపట్టుడిని పొతకమూరి భాగవతులు 
కృష్ణమాచార్యులకు దండము సమర్పించిరి. అప్పుడు కృష్ణమాచార్యులు 
దండెయుం జిటు తాళంబులు సంధించుకొని, పొతకమూరి భాగవతుల 
సన్నిధిని యడియేని విన్నవించునని, యాలాప వర్ణనలతో '*నమో నారాయణా” 
యని (విష్ణు) నామ గుణకథలు వచన భావంబునం గీర్తించెను. ఘుమ 
ఘుమ ధ్వనులు మోయంగాను దండెమీటుచుం, దాళంబు లుగ్గడించుచు, 
పంచమవేద స్మ్మతులుగా, చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్సూజలును 
చేయంగాను, సింహాద్రి నాథుండు నిజరూపంబున లీలావినోదుందై, 
బాలత్వంబునం బురబాలురలోన బాలుండై, కృష్ణమాచార్యుల తిరుమాలిగ 
సన్నిధి నుండి యాడుచుం బాడుచు వచ్చి, శ్రీకృష్ణమాచార్యుల తొడల మీందం 
గూర్చుండెను. ఆ శిశువుం జూచి పొతకమూరి భాగవతులు వితాకులై లేచి 
మెల మెల్లన సంభాషణ సేయం దొడంగిరి. 'కృష్ణమాచార్యులకు సంతాన 
ప్రీతి కలదని విందుము. ఆ బాలుండు గాబోలు'నని కడు వేద్మతోం దమలోం 
దామన్వయించిరి. ఆ సమయమునం గృష్టమాచార్యులు 'తికువలి యందునన్న 
యీ బాలుండెవ్వండొకో? నిత్యకృత్యంబుగా స్వామి ద్వార సన్నిధిని సంకీర్తన 
విన్నపము సేతును. ఈ బాలుని స్వరూప మెన్నడును 'సేవింపలేదు అని 
పొతకమూరి భాగవతులు వేంచేసిన సమయమందు సింహాద్రి యప్పని సంకీర్తన 
చేయుచున్నప్పుడు నవరత్న పంచరత్న సంకీర్తనలం జెప్పంగాం, దొడలమీందం 
గూర్చుండియున్న బాలుండు గంటమును, నాకులును జేతంబట్టు కొని వ్రాయ 
దొడంగెను. అంతటం బొతకమూరి వైష్ణవుల యనుజ్ఞను గృష్టమాచార్యులు 
సింహగిరి నరహరి సంకీర్తన పూజలు చాలించి, స్వామికి దండ 
ప్రణామంబులు సమర్పించి, వైష్టవుల సమీపించి, “పెద్దలు బడలితిరి. అడియని 
గుడిసె కడకు వేంచేయుండు. మీసేవ యడియనికి ప్రసాదింతురుగాని. మీ 
ప్రసాద తీర్థము, తళియ ప్రసాదము నడియనికిం గృపసేతురుగాని. శీఘ్రమే 


సింహగిరి వచనములు + 31 


వేంచేయుండని, పొతకమూరి వైష్ణవుల వెంటంబెట్టుకొని తిరుమాళిగెకు వేంచేసి, 
బాహ్యరంగమునం పటము గట్టించి, పటముచాటున పొతకమూరి 
భాగవతులను బంతి గట్టుందని, యంతరంగమునకు వేంచేసిరి. అంత 
రంగమునం బటము పన్నించి, పటము చాటున సింహాద్రి జగదీశ్వరుని 
తిరువారాధన, యారగింపుండని తలియనిడి, భగవానుండారగించిన మీందటం 
బొతకమూరి భాగవతులకు తళియ ప్రసాదమును, శ్రీపాదతీర్థమును నిచ్చి, 
“స్వాములారా, యడియని కైంకర్యమును గైకొనుండిని కృష్ణమాచార్యులు 
పొతకమూరి భాగవతులకుం దండము సమర్పించెను. పొతకమూరి 
భాగవతులు లేచి, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడిగా దండములు 
సమర్చించిరి. తిరుగ బంతి గట్టిరి. తిరువాయి మొడి చదివిరి. అష్టాక్షరి 
నుచ్చరించిరి. ద్వ్యయమును బరించిరి. తిరు మంత్రమును విన్నపము చేసిరి. 
కృష్ణమాచార్యులు కృపచేసిన శ్రీపాదతీర్థ తళియ ప్రసాదము లడిమేలకు మహా 
ప్రసాదమాయెనని తెరలెత్తి తమకించిరి. అంతట బాలుని సందేహము గలిగి * 
తమలోం దాము తెరలెత్తక నిలుమనిరి. కృష్ణమాచార్యుల చేరంబిలిచి, 'యో 
మహాత్మా, సింహాద్రినాథుని ద్వారా సన్నిధిని మీరు సంకీర్తన పూజలానతీయు 
సమయమున మీ శిశువు తిరుమాళిగ యొద్దనుంది యాడుచును బాడుచును 
మీదరికి శీఘ్రమే వేంచేసి మీ తొడల మీదకెక్కి కూర్చుండెను. ఆ బాలుని 
సల్లాపంబుల సద్దు తిరుమాళిగలో వినరాదు. అతండెచ్చటికి వేంచేసినాండు? 
అతని నిచ్చటికి వేంచేయు మనుండు. అతని శ్రీపాదములకు దండము 
సమర్శించవలయునని యపేక్షించి యున్నారమని కృష్ణమాచార్యులం గూడి 
విన్నపము చేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు పొతకమూరి భాగవతుల 
సందేహమును దెలిసి, 'యాతండు మా శిశువు కాండు. మీ శిశువుండని 
వింటిమి. అడియనికి నటువంటి యధికారము లేదు. అడియనికి మీరు (?) 





* బాలుని సందేహము తెలిసి”? అని వ్రాతయందున్నది. 


సింహగిరి నచననములు + 32 


శిశువును గృపచేసి యేడవ వర్షంబు వెడలు సమయమందే మీ సాయుజ్యమున 
నీడేర్చుకొంటిరి. ఆ బాలునికి, మాకును బనిలేదు. మీ రహోబలేశుని పటము 
చాటునం దాండవ మాడించంగాను మీ నాట్య వినోదమున నుదయించెను. 
ఆ పరమ పదవాసుండు వేంచేయంబోలును! భగవానుని మీ వలన 
నీవిధముగాం గంటిని! భాగవత కృపంకానము! భగవానుని కృపకానము! 
మీరు మా పరమాచార్యులై యన్నియుం దెలిపితిరి. తెరలెత్తుండు స్వాములారా!” 
అని కృష్ణమాచార్యులు దండము సమర్చించెను. అప్పుడు పొతకమూరి వైష్ణవులు 
గడు సంతుష్టినాంది యుప్పొంగి కృష్ణమాచార్యులను గొని యాడిరి. ఓ 
మహాత్మా, నీవుదక్క దైవములేదు. నీవే కృతయుగమున, నీవే త్రేతాయుగమున, 
ద్వాపరయుగ కలియుగములకు కృష్ణావతారుండవై జనియించినాండవు*, నీవు 
మహాత్ముండవగుదువు. మీ మహాత్యమును మేము గనుగొంటిమి. మీ యనుజ్ఞ 
వల్లను శ్రీపాద తీర్ధ తళియ ప్రసాదములను బ్రసాదించుండని యాయాచార్యుని 
తిరువడిగళ్ళకు నొరగి యంగుష్ట ప్రమాణంబు పట్టుకొని దండ ప్రణామంబు 
సమర్పించిరి. “మీ శ్రీపాద తీర్థమును, తళియ (ప్రసాదమును, మా 
జన్మవిమోచనముగా భజించితిమి. అడియేలకు నెట్లానతిచ్చెదరు? మగుడు 
శ్రీయహోబిలమునకు పని వినవలెను. అప్పన నవ ధరించుంచుడిని 
యాచార్యులకు విన్నపము చేసిరి. అప్పుడు కృష్ణమాచార్యులు వైష్ణవులతో, 
“నో మహాత్ములారా, చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనలకు కొదువ లక్షయేబదివేలు 
విన్నపము సేయవలెను. ఆనాటికి మీ సేవ దొరుకునో? దొరకదో? అని 
చింతించంగాను, నీ సమయ మందున మీరు వేంచేసితిరి. మీ సేవ కలిగెను. 
గనుక నెవ్వరికి వెరవను. కొదవ గాకుండను చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనల 
వాక్పూజలు మీవలన మీ భండారములకు (౧) విన్నపము సేతును”. మా 
పితృ పితామహులు నరకమునుం గొంతం గాంచిరి. మీ (వంటి) 





1. కృష్ణమాచార్యులు విష్ణుమూర్తి యవతారమని భావము కాబోలు. 
2. అనగానీ సంకీర్తనలు వ్రాసి భండారమునం బెట్టింతునని యర్థము కాబోలు. 


సింహగిరి వచనములు + 33 


దయాళుర వలననే నరకహేతువు వీడ్మొని సాయుజ్యమును బొందిరి. మీ 
ద్వారముల సన్నిధిని నాకధికారము (గలదు). అదే నిత్య నివాసముగాను, 
మతి మరవకుండను పరమ పదము కృప చేయుడు. పరమ పదమునకు 
సాలోక్య సామీవ్య సాయుజ్యములు మాకుండును. అంతరంగ 
బాహ్యరంగములకు మీ యనుజ్ఞ ప్రసాదించుండు. నూట యెనుబది 
తిరుపతులును, మీ దివ్య లీలావినోదములు. ఇంక మీందట మీ తిరునాళ్లను, 
తిరుమేనను, మీ తిరు వక్రమునకు నన్నునుగ్రహించుండు. ఇంతే నా విన్నపమని, 
పొతకమూరి భాగవతులకు సాష్టాంగ దండ ప్రణామంబులను సమర్పించి 
'యో మహాత్ములారా, వేంచేయుండిని యనినప్పుడు, పొతకమూరి వైష్ణవులు 
హస్తంబులం దమ దవడలు వాయించుకొనుచు, “మాకాచార్యాపచారంబు 
లేలమోపు గట్టెదవు? ఓ మహాత్మా యని, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడి 
దండములు సమర్పించి యాతని యానతినందు కొని మగుడ 
శ్రీయహోబలమునకు వేంచేసిరి. కృష్ణమాచార్యులు పొతకమూరి వైష్ణవుల 
వీడ్కొని సింహాద్రినాథుని నగరికి నేతెంచి, సింహాద్రినాథుని సందర్శించి 
దండప్రణామంబులు సమర్పించి, యా మాయాప్రపంచ మెజుంగలేను. 
పుట్టించుచు గిట్టించుచు యమునిచేత దెబ్బలకు లోనుజేతువు. యముని 
చేత నన్ని (బాధల) ననేక వేలేండ్లనుభవించితిని. నాకు మీరులేరో? నేను 
లేనో? సుఖదుఃఖంబులం బొంది, దుఃఖజీవుండనై మీ దయకులోనై 
మిమ్ముంగాన లేక, పంచ మహా పాతకంబులలో మునుగు చుండంగాను, 
మా పరమాచార్యులైన పొతకమూరి భాగవతులు వేంచేసి మిమ్ముం గనిపించిరి. 
వారి మహత్వము వలననే వెనుకటి కర్మములు వీడ్కొంటిని. నీవు బొంకుల 
కంచమవు. లంక చెజుపు మర్మటుండవు (?) నిన్ను నమ్మలేను. న్స్‌ చాతుర్లక్ష 
గ్రంథ సంకీర్తన పూజలకు లక్షయేబదివేలు కొదువ. ఆ సమయమందు మీ 
బుణం బెట్లుండునో? ఇప్పుడే నాకు సాయుజ్యము కృపసేయుము. 
సర్వాపరాధములు పొతకమూరి పరమాచార్యుల కృపవలననే మీతిరువడి 


సింహగిరి నచననములు 4+ 34 


ననుగ్రహింపుండు. ఇంతే నా విన్నపము. విననవధిరింపుండని క్షీరాబ్టిశళయనుని 
వేడుకొనెను. క్షీరాబ్ది వటపత్రశయనుండు భూకాంత సమయ ప్రశస్తుండై 
సింహాద్రి జగదీశ్వరునకు విన్నవించె*. పొతకమూరి భాగవతుల యనుజ్ఞ 
వలననే యీ యపచారానాపచారములు. మాతిరువడిపై కొలిపిన మీకు 
సాయుజ్యమునిత్తును. (అట్లుకాదేని) సర్వమునకు సర్వమైన యెందులకును 
నవధరించినట్టి నాయురమున వెలింగెడు (శ్రీకాంతకును) భూకాంతకును 
దప్పుదును. సాలోక్య సామీప్య సాయుజ్య పదవులిత్తును. సమయ 
మొనరింతును. ఇందుకు దప్పితినా, పదుగు రాళ్వార్లకును, పదముగ్గురు 
భాగవతులకును దప్పుదును. (మీకు) పదవి గనిపింతును. ఇందుకుం దప్పితినా, 
పొతకమూరి భాగవతులకుం దప్పుదును. ద్వార వాకిళ్ల సన్నిధిని 
చతుర్భుజంబులోను, శంఖచక్ర గదాశార్ణఖడ్దాద్యధికారంబిత్తును. సర్వమును 
తిరునాళ్ళను, దిరుమేనుకు, దిరువక్రంబు దెలిసి యవధరింతును. ఇందుకుం 
దప్పితినా, పరమ పదవాసుని పరంజ్యోతియైన స్వామికిం దప్పుదును. 
సర్వమునకుం దప్పునని, సింహగిరి నాథుండు శ్రీకృష్ణమాచార్యులకు నభయ 
హస్తము గృపచేసెను. అనుజ్ఞ ప్రసాదించెను. అప్పుడు కృష్ణమాచార్యుల 
విన్నపము నవధరించెను. 'నేడుగదా నేను భాగ్యము సేసితినని వారి సాగరము 
లుబ్బినట్టి విధమనుభవించెను. మహా మేరువు శతయోజనములో పెరిగినట్లు 
కృష్ణమాచార్యులు పొంగెను. 'నేడుగదా, పరమాచార్యులైన పొతకమూరి 
నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, లక్ష్మయ్య, శ్రీ 
చెన్నమయ్యగారల వలన పితృపితామహులకును, బ్రాకృతులకును, గనిమని 
సేవించిన యార్యపెరియలకును, శత్రుమిత్రులకును, పరమపద మిప్పించితిరి. 
కనుక వారి మాహాత్యము వలన పరమపద మొక వరముం జేసితిని పరమపద 
నివాసునింగడు గుత్తంగొంటిని. పరంజ్యోతి నామనంబున నిలిచెను. నేడుగదా 





* సింహాద్రి, జగదీశ్వరుడు - కృష్ణమాచార్యులు కావచ్చు. 


సింహగిరి వచనములు + 35 


పరమ భాగవతుల శ్రీపాద పద్మంబులో సేవింపంగలుగుట! నేడుగదా 
దాసానుదాసులకు దాసుండనగుట! నేడుగదా, సింహాద్రినాథుని వాకిళ్లు గాచెడు 
భాగ్యము గలుగుట! నేడుగదా, యతి రామానుజముని వరదస్వామి సింహగిరి 
యనియెడు దివ్యౌషధము నాహృదయమునకు దొరకుట! నేడుగదా, నూట 
యెనిమిది తిరుపతులను వెలయం గలుగుట! నేడుగదా మీతిరుమేను 
నవధరింపం గలుగుట! నేడు గదా కృష్ణమాచార్యులంగాచి రక్షింపగలుగుట! 
ఆర్తజన బాంధవా! అనాథపతీ! సింహగిరి నరహరీ! ఇంతే నా విన్నపము! 
నమోనమో దయానిధీ! 
31 

విష్ణూ, ముకుందా, అనంతా, భగవాన్‌, అచ్యుతా, నారాయణా, 
హరీ, మురారీ, శ్రీరామా, నిరంజనా, పరమాత్మా), పరిపూర్ణా, పరమేశ్వరా, 
పరవాసుదేవా, నిర్మల స్వరూపా, పరమపురుషా, పరంతపా, పరంధామా, 
పరబ్రహ్మా అను మీనామంబులలోపల యష్టోత్తర శతనామంబులు శ్రీయఃపతి 
ముఖ్యనామంబులు. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణూ, 
వాసుదేవా, అనిరుద్దా, సంకర్షణా, హృషీకేశా, విశ్వంభరా, వైకుంఠవాసా, 
వేదాంగా, వామనా, అహల్యా శాపవిమోచనా, చక్రధరా, జనార్దనా, 
పరంధామా, వేదాత్మకా, కపిరాజా, యజ్ఞపురుషా అను మొదలుగాం గల 
నామంబులు శ్రీ కేశవుని యుపనామంబులు. శ్రీకృష్ణా, త్రివిక్రమా, 
పుండరీకాక్షా, ఉపేంద్రా, నారసింహా, పీతాంబరా, శార్జధరా, శౌరీ, దైత్యారీ, 
వనమాలీ, విష్వక్సేనా, మధుసూదనా, తీర్ధనాథా, శేషశయనా, అంబోనిదీ, 
వేదోద్దారా, యజ్ఞవరాహా, ఆదికూర్మా, లంకేశ్వరా, హంసనయనా, సప్తాంగా 
అనునీ యిరువది యొక్క నామంబులు మొదలుగాంగల (క్రియా 
నామంబులనంతములు. 'అగాధో అర్జో విష్ణు వనెను. 'వేదాక్షరం శివయంతి' 
యనెను. 'సర్వదేవ నమస్మారః కేశవం ప్రతిగచ్చతి” యనెను. ఆ శ్రుతివలన 
హితపురాణ రహస్యములు చెప్పిరి. అకారాది సర్వవర్ణముల కర్ణములు (మీ) 


సింహగిరి నచనీములు 4+ 36 


నామములే. రాజస తామసములు దైవములకుం గలిగెనేని, యర్థాంతర 
రూపవర్ణము లంతర్యామి ప్రతిపాదకములు*. ఇతర దైవతములయందు 
వేదార్థములు గావు. అది యెట్లన్న శంఖం బింద్ర జితేంద్ర చంద్ర కౌమండూక 
రూపములందున్నను నర్థములు వేరైనట్లు. బ్రహ్మ విష్ణు మయం జగత్‌. 
శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
32 

దేవా, ద్వ్యయమున కధికారి యెంతటివాడు? కోపము శాంతము 
నిర్లజ్ఞ నింద్రియ జయాపరుడు గావలెంగాక ద్వయాధికారి". తన్ను 
దానెజుంగక దూషించు కపటాచార డాంబిక పరుండు దాంగాక? వికార 
దూషణ రహిత హృదయాభిమాన పరుండు దాంగాక? కీటకాంకుర జన్మంబున 
హతుండు. దాంగాక? భాగవతాపచారంబును దాం బొందక? అనాథపతీ, 
స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

33 

దేవా, శ్రీరామ మంత్రోచ్చారణంబున వాల్మీకి పురాణ పురుషోత్తముడైన 
యాదినారాయణమూర్తి దివ్య శ్రీపాద పద్మంబులం జూచి యపేక్షించినపుడే 
రామ మంత్ర రహస్యమునం గృతార్థుండయ్యె. అదిగాక, శ్రీ జగద్భరితుండైన 
దేవుండొకండెయని వ్యాసులు “సత్యమ్‌ సత్యాత్మకమ్‌ దేవమ్‌! సత్యవాక్య దృఢ 
వ్రతమ్‌! సత్యః పునః పునః సత్యము ధృత్య భుజ ముచ్యతే! వేదశాగస్తాత్సరమ్‌ 
నాస్తి! నదేవః కేశవాత్సరమ్‌॥ అనిన (శ్రుతి వలన భాష్యకారులు విజ్ఞానులు. 
అత్యంత విభవవమున పరాశర పుత్రుండు చాటిన లక్షణము బ్రహ్మంబని 
వశిష్టుడు తాత్పర్యంబునం బరంగె. దుర్వాసుండు “మాధవ శ్రీధర 
వాసుదేవుండు (1) “హృషీకేశ (బ్రహ్మరుద్రాదులు “సంకర్షణ గోవింది 





* అర్థము స్పష్టముగా లేదు. 
1. వైష్టవు లుచ్చరించు రెండు వాక్యముల మంత్రము ద్వయము. దానిని జపించువాడు 
ద్వయాధికారి. 


సింహగిరి వచనములు + 37 


మంత్రములను, విశ్వామిత్రుండు పురాణ పురుషోత్తమమును, శ్రీకశ్యపాదులు 
దామోరమును, శాందిల్యుండు శ్రీనాభమును, గౌతముండనిరుద్ద క్రతయమును, 
నారదుండు శ్రీ నారాయణ మంత్రమును, పుండరీక కణ్వాదులు 
త్రివిక్రమమును, మాండవ్యుండు జనార్దనమును, నాత్రేయుండు శ్రీకృష్ణ 
మంత్రమును, సనక సనందన సనత్సుజాతులు వామన మంత్రమును, 
జమదగ్ని శ్రీరామ మంత్రమును, శుక్రుండు శ్రీ నారసింహమును, బృహస్పతి 
[నమో] నారాయణమును, నుపాసించిరి. వీరు మొదలైన పుణ్యులు సహస్ర 
నామంబులను, మజియును మహాత్ములనంతంబులు గూడి యనంత వేదము 
లనియెడు వేదవేద్యుం డనంతబులం(బబలి యుండునని, యనంత కోటి 
రవిప్రకాశంబైన దేవుని యనంత నామంబులం గొనియాడిరి. వాల్మీకి బుషి 
పుంగవుండు భరద్వాజున కెటింగించె. నీవు నృసింహ మంత్రంబు పఠించి 
పరమ పుణ్యుండ వైతివనెను. భరద్వాజుండును నుత్తర విహారమున 
కుతూహులుండై బుప్యశ్ళంగుని సేవించి యతనిచే సకల పుణ్యంబులు 
వినందలచి (బోయి) శ్రీవత్స మహా బుషీశ్వరుండును, భృంగుడు నగునాతనికి 
నేత్రమున తారకు (నకు) దండ ప్రణామంబు సేసి మునీశ్వరునితో, 
'భృగుందెవ్వండు? ఆది మూలంబేది? అతండు దేనికొబకు భూలోక భువర్షోక 
సువర్గోక (బులం దిరిగె?) కైలాస వాసునినేల శపించె? బ్రహ్మనేల శపించె? 1... 
వాసుదేవుని శరీరంబున కెరగిన శిశుపాల దంత వకుల”... స్వామి 
నిజమంటపంబున కేగి దేవదేవుని భావించి పరిపరి గుణంబుల సేవించి, 
సకలలోక వృత్తాంతంబులు విన్నవించి, జగద్భరితుని నామామృత రసమును 
సేవించినవాండై, యాత్మ సంతోషంబున వారిమీద పాదంబులు సాచి మజచి 
నిద్రించిన, పాదంబున నమరిన నయన పంక్తి సహస్రముల (హరి) నీరు 
గావించె. భృంగుడు నిద్ర మేల్మొని నివ్వెరగంది, చిక్కితినని, శ్రీకాంతుని 





1, 2, ఇవి గ్రంథ పాతములు - కొన్ని వాక్యములు పోయినవి. 


సింహగిరి వచనములు + 38 


శరణు జొచ్చినంగాని పనులు తీరవని తెలిసి, యాదేవు పాదపద్మంబుల 
కొరగి, భీరుండై, మహాత్మా, నిన్ను బాధించి, తన్నితి. లోపమూలంబిని 
నానేరమెంచకు. నన్నుం గృపం జూడు. నీ బంటునైన నేను నీచమతులైన 
మునులకెల్ల నాత్మలోపల మూలంబు నీవని నీచరిత్రము జెప్పి, కనులం 
గప్పిన కర్మపాశము తోడను స్తోత్రంబు లుర్వింజేసెద. అచ్యుతానంతుని దివ్య 
శ్రీపాద పద్మంబుల నమరిన తీర్థ ప్రసాదంబుల భువిదారుల కెల్లం బుణ్యంబుల 
నీవ దయ దనుపు(ము). అమరేంద్రవర్యా అని యాది మూర్తిచే నలరిన 
వేడ్మలెల్ల సమకూడ నానందమంది, జిహ్వ శుచిగా శ్రీజగన్నాథంని 
పాదతీర్థములం గాని పాపములు వీడరావని మునులకెల్ల నెటింగించి 
పుణ్యలంజేసె. ఇది యుత్తర....* యతిరామానుజా, అనాథపతీ, స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
34 

దేవా, (ఏక) శిలానగరమనియెడు నొకపట్టణమందు నగసాల పరమ 
సేవ్యుండుత్తముండు. (అతండు జీవయాత్ర) సమాప్తంబు సేసె. అంతట నాతని 
ప్రియపత్నియైన సతి, శవంబునకు విమానంబుగావించి చిత్ర విస్తారముగా 
శృంగారములు తన ప్రాణవిభుని దేహంబున నొనరించి, కనకమయ ప్రాకార 
పట్టణ వీధియందు* సమాధికెక్కించు కొని, సమాధిక్రియకుం బోయెడు కామిని, 
శ్రీకృష్ణమాచార్యులం గనుంగొని సాష్టాంగ దందడప్రణామంబుసేయంగాను, 
నంతనేను, “'దీర్చాయుష్మంతురాలవై యుండుయని యాశీర్వాదము సేసితిని. 
ఆ యింతి 'నాకెక్కడి దీర్చాయుష్యము? ఓ మహాత్మా! నాపతి కైలాసమున 
కేంగెను. నేను సమాధికి బోవుచున్నదానను” అనిన నేను మహాశ్చర్యమంది, 
మీదాసుని వాక్యము వృథపోవచ్చునాయని 'ఓన్నమోనారాయణా, 
శ్రీమన్నారాయణా,” యని దండెయుం జిటి తాళంబుల ఘుమఘుమ ధ్వనులతో 





1. ఇచట గ్రంథపాతము 
2. 'కనకమయయ పట్టణ ప్రాకార గగనమధ్య వీధియందు” అని వ్రాతప్రతి. 


సింహగిరి నచనీములు 4+ 39 


మీ దివ్యనామ సంకీర్తన చేయంగాను, గొంత తడవునకు శవమునకు ప్రాణము 
వచ్చి దిగ్గనలేచి, శ్రీకృష్ణమాచార్యులకు దండము వెట్టి, “యో మహాత్మా, మీ 
మాహాత్యంబునకు కైలాసవాసుండు (కరుణించె). నీనిమిత్తంబున 
శ్రీకృష్ణమాచార్యులు వైకుంఠపతినిం దారుచున్నాండు. నీవు శత వర్షంబులు 
లోకమందు భోగభాగ్యము లనుభవించుమని యానతిచ్చి శివ కింకరులచేత 
మరలం దోపించంగా వచ్చితినని విన్నవించెను. శ్రీకృష్ణమాచార్యుల కరుణించిన 
కరుణా కటాక్షవీక్షణముల నోదేవా, యాజీవిని రక్షింపం జేసితిరి. మీ 
మహత్వంబు నుతింప నేనెంతవాందను? ఆగిత రక్షకుండవు. అనాథపతీ, 
స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
త్‌ 

దేవా, అన్నమయంబుల వలనం ద్రిగుణాత్మకంబైన పంచేంద్రియంబు 
లుదయించు. పంచేంద్రియంబుల కాలయంబై సప్తహితవులు నివాసంబై 
విషయాతుర మమతలందగిలి జీవుండు సకలాశాబంధకుండై యుండు. కావున 
పుత్రేషణ దారేషణ ధనేషణంబనియెడు మాయయాత్మ, తిరుమంత్రాపేక్షలను, 
నరిషడ్వర్షంబులను జేంజిక్కించుకొని బడలదు. చావున కెక్కడి కులము? 
తనువు చేమనము, మనముచే ధనము, ధనముచే కనకము. ఇట్లు జనులకుం 
దమోగుణంబులు దమించుంగాన ననుదినము మీపద ధ్యానమునం దగిలి 
యుండందగును. మీమాయ, నిర్మలోదకంబునం (బ్రతిబింబంబు గానవచ్చిన 
క్రియ మనంబునం గాన వచ్చును. దేవా, ఘనతరంబగు నాచార్య కరుణా 
విశేషంబు వలన నష్టాక్షరి మంత్రోపదేశంబు సేసినను, సూర్య(ప్రకాశంబు 
చేత, జీకటి పాసిన క్రియ, నాసంసారారవము లీదందలచితిని. శ్రీకృష్ణ 
కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

36 

దేవా, ఇంక నేనేమి చేయుదును? దైవమా, నాపూర్వ కర్మంబు 

లన్నియుం గూడుకొని సతులై, సుతులై, సహోదరులై, బంధువులై, మహిత 


సింహగిరి వచనములు + 40 


శత్రువులై యనేక తెజింగుల నన్ను జెనంగొని పోనీయక వేపుచున్నవి. నేనేమి 
చేయుదునో దైవమా! కామములై, క్రోధములై, మోహములై, మదములై, 
మాత్సర్యములై, చలములై, విద్యుద్విడంబంబులై, త్వక్చక్టు శోత 
జిహ్వాఘాణంబులై, యనేక తెఖంగుల నన్ను బోనీయక వేపుచున్నవి. దైవమా, 
ఇట్టి నా దుష్మర్మంబులన్నియుం బెడంబాపి, దాసానుదాసునిగాం జేసి రక్షింపవే! 
అఖిల జగన్నాథా, అఖిల జగదానందమూర్తీ, జగజ్జీవనా, జగన్నివాసా, 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
37 

దేవా, త్రిమూర్తులాదిగా నీవిశ్వమజాండము లోపలిది. ఈ రీతి 
ననంతములైన (బ్రహ్మాండ కటాహములే మేని యణువులు. ఇవియే 
దిగ్వలయంబులై యిన్నింటిలోపల వెలుగొందు. ఓ సింహగిరి నరహరి, 
తేజో మహితమై మీమహిమలిట్లు బ్రహ్మాండములై పరగుచు నాదిమ బ్రహ్మమై 
రంజిల్లు. పరబ్రహ్మమై శోభిల్లు. తారక (బ్రహ్మమై వర్ధిల్లు. ఇది నిర్గుణమై 
పరమాత్మమున నణగు. ఇది సగుణమై విరాట్బురుష రూపంబుతో నుండు. 
ఇది గుణ సంయుక్తమై త్రిమూర్వాత్మకము దానగు. అట్టి నారాయణ మూర్తియె 
యఖీలాత్మ తానగు. అట్టి యనంత వేదాంతముల కునికి. అట్టి యపవర్గ 
మోక్షమునకు, ముముక్షు ముక్తి కైలాస వైకుంఠ బ్రహ్మలోక గీర్వాణములు 
మా సింహగిరి నరహరి యిచ్చావిహారములు. స్వామీ, సింహగిరి నరహరి, 
నమోనమో దయానిధీ! 

38 

దేవా, నిత్యపదంబైన మీ దివ్యనామ సంకీర్తనం బరఠింపనేరక 
సర్వదేవతలు సాక్షియైన భర్తను విడచి పర పురుషుల గోరు వ్యభిచారిణి 
విధంబున నున్నవాండను. నన్ను గృతార్జుం జేయవే! అనాథపతీ, స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 


సింహగిరి వచనములు + 41 


39 

దేవా, స్వస్తి. సమస్తలోక విస్తారకా, శ్రీ పురాణ పురుషోత్తమా, 
శ్రీలక్ష్మీ కుచ కుంకుమాంకిత వక్షస్థలా, గాంభీర్య ధైర్యా, సనకసనందన 
సనత్ముమార కపిల నారద మునీంద్ర వందితా, ప్రహాదార్జునాంబరీష ప్రియా, 
రుక్మాంగద గజేంద్ర సేవాలాలితా, భృగు భరద్వాజ మాండవ్య మార్కండేయ 
గౌతమ సనకాది మునిగణ సేవితా, [శ్రుతిప్రియ పూజితా, బ్రహ్మాది సురముని 
హృదయ స్థితా, త్రిమూర్యాత్మకా, నైర్భత వరుణ వాయు కుబేరేశాన్యాది 
దిక్సాలేశ్వరా, లక్ష్మీనారాయణా, యమునోత్సల లోకసాకారా, బింబాసమ 
నవరత్న ఖచిత పాంచజన్య భవ్య జ్వలాభిరామా, అర్మమణి గణాంకిత సందర్శన 
గరుడ ధ్వజా, అనంత శయనా, క్షీరాబ్ది శయనా, అనేక దైత్య నిర్ణిత దోర్దండా, 
మత్స్య కమరవరాహ నారసింహమూర్తీ, వామన జామదగ్నిరామ దశరథరామ 
రామకృష్ణ బుద్ధ కల్మ్యావతారా, కార్యవీర్య సహస్ర బాహుఖండనా, విలువిద్యా 
విక్రమ ప్రియానుగ్రహణోత్తరా, గంగా ప్రవాహోద్బాధిత లోక జాతథ్రేష్టా, 
జ్వరాకరాళ వైశ్రవణ తదీయ రచితార్ధ రాక్షస ప్రకయాంతకా, హేమ సుచరిత్రా 
సమేతా, సకల రక్షణ సంపూర్త్ణా, హలాయుధ ధరా, దేవకీ వసుదేవ 
ప్రియాత్మజా, యశోదానంద వర్ణనా, కుక్కుటాసుర భస్మాసుర శకటాసుర 
ధేనుకాసుర ప్రలంబాసుర గర్వమదదర్వీకరా, జలభద్రానుజా, బృందావన 
లీలా వినోదాబ్ధి రామాభిరామా, సకలాంధకార మార్తాండా, (రుక్మిణీ) 
మనోవల్లభా, సత్యభామా మానస సరోవర రాజహంసా, జాంబవతీ ముఖ 
సంపూర్ణ చంద్ర చంద్రికా చకోరా, మిత్రవిందా ప్రమేయా, షోడశ సహస్ర 
గోపప్రీ హృదయానుకూలా, అనాది బ్రహ్మచారీ, పాండవ పక్షపాతీ, గాంధారీ 
పుత్రమిత్రదవానలా, సకల సన్నుతా, ఆపదోద్దారకా, శ్రీకృష్ణా శరణాగత 
వజ్రపంజరా, దివిజ బ్రహ్మాది వంద్యా, ఉగ్రనఖ త్రిపుర భేతాళా, కరి నిర్వాపణా, 
దుష్ట నిగ్రహా, శిష్ట ప్రతిపాలకా, ధర్మరక్షకా, అశ్వపుర ఘట్టన నిపుణా, 
అనంతావతార లీలావినోదా, శంఖచక్ర గదాశార్డు కోదండ సకలాయుధ 


సింహగిరి వచనములు + 42 


ధరా, పద్మవనమాలికా ధరా, వేద వేదాంత వేద్యా, కుసుమిత మకర (తోరణా) 
పత్రాలంకారా, శ్రీపుండరీకాక్షా, శ్రీ నృసింహమూర్తీ, శ్రీసహస్రనామా, 
శ్రీయనంతనామ ప్రసన్నా, శ్రీమద్భగవాన్‌ శ్రీనివాస సర్వేస్వర శ్రీలక్షీసమేత 
శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
40 

దేవా, జయజయ, పరమపురుషా, పరమపద నివాసా, పరంధామా, 
పరతత్త్వ ప్రకాశా, అచలాచలా, అనుపమా, ఆదిపురుషా, అపరంపరా, అవ్యక్త, 
అగణిత గుణానందా, అమరేంద్రవంద్యా, అభయ స్వరూపా, అఖిల బ్రహ్మాది 
జనకా, విశ్వంభరా, విశ్వతోముఖా, శాశ్వత సచ్చిదానందా, ఏకరూపా, 
త్రయరూపా, పంచరూపా, అష్టరూపా, దశరూపా, శతరూపా, సహగస్తరూపా, 
అక్షయ లక్ష విచక్షణ ప్రమోదా, విచక్షణాలంకారా, నమో, విభీషణమోక్ష 
కారణాయ, శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధి! 

41 

దేవా, మీ దివ్యమంగళంబైన ద్వయ తిరువముంత్రాచార్య 
కృపాకటాక్షము వలనం బుట్టిన మనుజుండు క్రితమున దుర్దనుండయిన 
నేమి? అతండె మీ దివ్య పదంబును బొందును. అది యెట్లన్నను, సకల 
లోహముల ఖండించెడు లోహమును, వేదశాస్తములు వ్రాసెడు లోహమును 
పరుసవేది సోకినట్లు. పెద్దలైన ప్రపన్నుల మేదినీ సురుల నాచార్యులం 
తల్లిదండ్రుల నవమానముసేసి తిరస్మారము లొనరించిన దుర్మార్గుండనంత 
కోటి (బ్రహ్మకల్పంబులందు క్రిమి కీటకాదుల సంగతి నొక్కడే చరించుచుండు. 
అది యెటులన్న వినుడు. తొల్లి యింద్రమహారాజు మహాత్ముల తిరస్మార 
రూపంబునంజేసి కుంజరయోని యందు జనియించి, మహాకుటిల పడి మతి 
యెట్లు ఖరవంశంబున ముక్తుండాయెను? ఇది మీ రెజుంగరా? సకల 
జగద్విదితము. శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరి, నమోనమో 
దయానిధి! 


సింహగిరి వచనములు 4+ 43 


42 

దేవా, మీ ముఖారవిందంబున వెలసిన (బ్రహ్మలోకాధికార పరుండై 
యనంత కోటి వేదశాస్త్ర పురాణేతిహాస వర్ణంబులు వర్ణించి, యూహించి 
యనేక యిడుమలం బొరలుచుండె. మీమాయ దలంపనెవ్వరి వశము? 
దేవా, నిత్యవినోదా, నిత్యకల్యాణా, భోగ భాగ్యసంపన్న దేవతామూర్తివి. 
దేవదేవోత్తముండవు. విధాన కల్పుడవు. దేవకీ పుత్రుడవు. నిర్మల చతురుండవు 
(చరితుండవు). పారిజాతాపహార పరమ పురుషుండవు. పరంజ్యోతీ, పరబ్రహ్మ 
రుద్రాదులు మీపాద యుగళంబులు కానంగ రాని మాయాప్రకాశంబవై 
విహరింతువు. దేవా, కాశిలోన తారక బ్రహ్మ రామ మంత్రముల రుద్రుండు 
మిమ్ము నుతియింప (దోషంబుల) దొలంగె. ఆ కాశిలోన పార్వతీదేవి సహస్ర 
నామము లొనర్చి భక్తిం జిత్తమునం జేర్చి గ్రక్కున మోదాటె” ఓం, రామరామ 
రామరామా, అనాద్యఖిల లోకారాధ్యా, నిత్యజగత్రాణా, నిత్యనిర్యాణా, 
సత్యవ్రతాధీనా, ఆత్మబంధుజనరక్షకా, పరమాత్మా, వినుము. తల్లివి తండ్రివి 
దాతవు నీవు. భ్రాతవు నీవు. నీవంటి తేజోమణి నాకుం గలుగంగా 
పాశబంధము వీడెను. మోక్షసాధనంబులు మునిగణ వర్గజాలంబుల 
కుపదేశించిన నుపనిషద్వాక్యంబుల మిమ్ముంగానంగ లేరు. మీ కథలెల్ల మీ 
నయనంబులు. సూర్యచంద్ర మండలంబులం బ్రకాశంబులై యుండును. 
మీ తిరుమెనుదీప్తుల, బుషులు, ద్వాదశాదిత్యులు నవబ్రహ్మలు నేకాదశ 
రుద్రులు చతుర్దశ భువనంబులు నింద్రాది దేవతలు ననేక ముఖంబులై 
యుందురు. దేవా, మీ దిరుమేనం గలిగిన దివిజలకు మాయ మహా 
ముఖంబులై తోంచు దేవా, మీ మాయా దివ్యస్వరూపంబులై నట్టి తేజోమణి 
రవి ప్రకాశంబున రవి నిద్ర మేల్మనంది దివిజులకుం గనిపించె. మీ మాయలు 
గానక దేవా, తిరుగుచుందురు. ఇంద్రాది దేవతలు తిరిగి మీ యందుం 
గలిగిరి. శ్రీకృష్ణాయని స్తోత్రముం జేయం గలిగిన మటి తక్కిన దైవతంబుల 





“ మోదాటు- ఈ పదము కర్థము కాన్సించదు - ముక్తింజెందు కావచ్చును. 


సింహగిరి నచననులు + 44 


మీదం గానరు. బ్రహ్మరుద్రాదులు మిమ్ము వర్ణించలేరు. అనాథనాథాయని 
స్తోత్రంబు సేయ నీ జన్మంబు గలిగెను. మీనామ సంకీర్తనము వలన మిమ్ము, 
గంటిని. మీ దాసులం గంటిని. చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనములలో నొక్క 
సంకీర్తన పలికిన వారికి పలికించిన వారికి విన్నవించిన వారికి, లభించినవారికి, 
సాలోక్య సామీప్య సారూప్య పదవులిత్తురు. దేవా, మీరు నాకిచ్చిన వైకుంఠం 
బిత్తురు. మీ యాన మీ చరణంబులాన. తప్పదు తప్పదు. సుకృతమే సాక్షి 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
43 

దేవా, *నేను భూప్రదక్షిణము సేసి, లోకములు సూచి, మాతా 
పితామహులకు పుణ్యక్షేత్రంబులం గృష్టార్పణ బుద్ధిగాను దాన ధర్మంబులు 
సేసి, శ్రీ యహూదిలమును, శ్రీరంగంబును, వేంకటాచలంబును, 
కాళీక్షేత్రంబును, ద్వారకంబును, నయోధ్యయును, శ్రీ పురుష్టోమును జూచి, 
దేవా, మీ గృహంబున కరుగుదెంచిన కవాటంబులు మూయ మీకుందగునా? 
అజ్ఞానిని. అపరాధిని. సర్వేశ్వరా, నీవేతప్ప నితః పరంబెజుంగననినం 
గవాటంబులు దెజచిన, స్వామి సన్నిధికింజని స్తోత్రంబు సేయం దొడంగిన 
స్వామి ప్రత్యక్షమై, నీవు నా సన్నిధిని దాసుడ వలెంగాక పొడగనవా యని 
యానతిచ్చిన, దేవా, (నీవు) జననియు జనకుండవు. దేవా, శిశువు నంతటి 
తప్పు చేసినాను. తెగ సంజ్ఞ చేయవచ్చునా యనిన స్వామి తిరోహితుండాయెను. 
కృష్ణమాచార్యులు తన గృహంబునకుం బోయెను. కృష్ణకువ్వారు స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

44 

దేవా, మీ దివ్యనామ సంకీర్తన మెవ్వండాయె నేమి, చేయంగా 

విని, యిది హీనము. ఇది హెచ్చు. వర్ణంబులు గావని నిషేధించిన వారరువది 





* ఈ రెండు వచనములకు మధ్యమున కొలది సంస్కృత వాక్యములతో నున్న ఒక చిన్న 
వచనము (8 పంక్తులు) కలదు. అందేమియు విశేషము కాన్సించదు. 


సింహగిరి నచనీనములు 4+ 45 


వేలేండ్లు నరక గోళంబునుం బొందుచుండి యటమీద పిశాచత్వము 
బొందుచుందురు. దేవా, మీ దివ్యనామ సంకీర్తన మెవ్వరు నుతియించిరి. 
వారెపో మీ పరమ భాగతులు. వారెపో యనేక (శ్రుతులు పలుకుచుందురు. 
దేవా, అభ్యసింపరానివి రెండు. ఆచార్య కటాక్షంబొకటి. అటు మీద (మీ) 
దాసుండగుటొకటి. దేవా, బహుచింతా సంతతమై చరియించెడు వాయువు 
వలెనే యొక మార్గమనక నీ మనసు బహు రతింబొందు. అనేక వికృతులం 
బొందు. చిత్తమా, కైవల్యమునకై నుతింపవే. సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధీ! 

45 

దేవా, (శ్రీ) పర్వతంబునకుం బోయి శైవులగుదురు. తిరుపతులం 

జూచి వైష్టవులగుదురు. శుక్తిమతంబును జూచి కుశాలులగుదురు. ఇటువంటి 
మనస్సంచలనమునం గదా రౌరవాది నరక గతియై యిహపరములు లేకుండుట! 
ఆత్మజ్ఞానులైన జనులే మతాభిమానులు. శాస్త్ర వైరాగ్యములలో బాధలు 
చెప్పంబడు. వానినే యవలంబనము చేయుదురు. ఈ మత మమత్వాదులం 
దిరిగెడు నట్టి కాముకులందు నేనే ముందు. సింహగిరి నరహరీ, నమోనమో 
దయానిధి! 

46 

దేవా, కోశమున నొంటరిగాం జిక్కి యా కోశమునం జేరిన కోకిలం 

జూచి కాకులు దాని నటునిటుం జన నీకం జిక్కింపం జేసిన క్రియను, 
జిక్కువడి యున్నాండను. సంసార తరంగములు మునుంగు పరచిన తెలివిం 
బొందని జంతువును. రుషాది నానా విధముల (జంతువులు) నారపీచువలె 
నన్నలమి పట్టి యున్నవి. ఆ కర్మలనవరతము హరిభక్తిం దేలనీయవు. ఈ 
జంతువును కర్మముల నణంచి సుకర్శిని జేయుమయా, సింహగిరి నరహరి, 
నమోనమో దయానిధీ! 

47 


దేవా, బహువిద్యలు (గల) వారినిగాం జేసి బహు రూపంబులం 


సింహగిరి నచనీములు 4+ 46 


బొందం జేయకుము. ఏ వర్ణమైన నేమి? మీ దివ్యనామగుణ సంగతి 
గలుగంజేసి, మీ దాసాను దాసునిగాం జేయవే. కరుణాంబుదీ, శ్రీకృష్ణ కువ్వారు 
స్వామీ, సింహగరిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
48 
దేవా, గరుడని చేతంబడి యున్న భుజంగము క్రియను, కర్మముల 
నగపడి యున్నా౭డను. నిరంతరము దుర్వ్పిషయాటవిలోంబడి వెలువడు త్రోవం 
గానక చిక్కి యున్నాండను. దేవా, సుజ్ఞానంబను తెలివినిం బొందక (యున్న) 
యా దుష్టునకు నజ్ఞానంబను నడవిని ఛేదించి పరమజ్ఞాన మార్గము 
కరుణించవే. సింహగిరి నరహరీ, నమోనమో దయానిధి! 
49 
దేవా, ఎనుబది నాలుగు లక్షల జీవరాసుల యోని ముఖములందు 
జనియించిన యాది జీవుండవట! ఆ మీద మీ గుణ కథనము తెలిసికొనుట 
నా మీదట నాచార్యుల కృపంజేరుట, న్‌ సుదర్శన పాంచజన్యంబులు 
ధరించుట, నాశ్వేత మృత్తికా చూర్ణ ధారణంబగుట, నావిరజానదిం దాటం 
జింతం జేయుట, నాచర మార్గంబనియెడు తెప్పంగట్టి యాద్వయ 
మనవరతంబును సంధించుచు, నంబుజావతారుండగుట, నామీద నిజపుర 
ప్రవేశంబగుట, మీ సందర్శనంబు గలుగుట, మీరున తానైక్యంబగుట, నీ 
యనంతకోటి సూర్యప్రకాశముతో ప్రజ్వరిల్లడు (మూర్తి దొరకుట) నిట్టి ఫలంబు 
లొకటొకటియై తోచెడు దేవా, అఖిలాత్మ కర్తవై, సింహగిరి పతివై, యనేక 
జన్మార్థితమైన పాపిని కరుణించవే. పరమ పదమం దెన్నడు దొరకునో మీ 
చరణారవింద మకరందము! దీనబాంధవా, సింహగిరి నరవారీ, 
నన్నవలోకింపుము దయానిధీ! 
50 
దేవా, దేహయాత్రకు మిగిలిన యర్ధ్థ సమర్పణ ముఖ్యముగాదు. 
తన్చుడిగి చేయు సమర్పణం బుత్తమాధికారంబు. అనాథపతీ, సింహగిరి 
(నరహరీ) శరుండను, అవలోకింపుండు దేవా, జగదీశ్వరుం డితండేయని 


సింహగిరి వచనములు + 47 


నిగమము లెల్లను నీ యనంతకోటి సూర్యప్రకాశముతోం బ్రజ్బరిల్లెడు. (మిమ్ము 
గుతించి) చెప్పంగా నెటుంగక, దేవతాంతర మతాంతర సాధనాంతర 
ప్రయోజనాంతరంబులం గోరెడు వాండు ద్విజుండుగాడు. శ్రుతి ప్రమాణము 
చాటు చున్నది. అటుగాన అనాథపతి స్వామీ, సింహగిరి నరహరీ, మిమ్ము 
నెజుంగని ద్విజున కేదిగతి? ఎతింగింపవే దేవా, ప్రాణము లిహమునం 
జరియింపుచు, దేహాత్మ డెందముల వసియించి, భుజియించి [నవనిపూత | 
భువన [పాలన] రక్షకుండయిన పురుషోత్తముని కృపకు దూరమగుట గాన 
నిహమున కర్పుండు గాడు. మాంస భక్షకులే రాక్షసులు. అటుగాన హింస 
చేయరాదు. ఇందుకు సాక్షి యథార్థము. నాయనా, మా సింహగిరి నరహరి 
సకలాంతర్యామి యగుట, సకల భేతాత్మకుండగుట, సకల పరిపూర్ణుండగుట, 
సకల జీవ దయాపరుండగుట, సత్యమే సాక్షి అనాథపతీ, స్వామీ, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ! 
ర్‌1 

దేవా, పరమ పురుషా, దేవా, దయాపరా, పరమ ధర్మనికరా, 
దుఃఖ విమోచనా, మంగళాకారా, దోష నిగర్భణా, నిరవంద్యా, నిరవధికా, 
నిత్య నిరంజనా, నిర్వికల్పా, నిరాలంబా, నిరాశ్రయా, నమో, సింహగిరి 
నరహరీ, నమోనమో దయానిధీ! 

ర్ర్‌2 

దేవా, సత్యద్విజుండు చండాల సతివలన సంతతి బడసి నటువలెను, 
ప్రపన్నురాలు గాని భార్యనేల దలంచిన యట్టివారెల్ల(ను). అనాథపతీ, స్వామీ 
సింహగిరి నరహరీ. పరో......రు*. కాన సింహగిరి దేవా, పరమపద వాసుని 
దయను, భూలోకంబునం బుట్టవలసి, సంతూరను జనియించి. (దుష్ట నక్షత) 
వ్యతీపాత యోగంబునం జనియించి యుండెనని, తన్నురోసి తన జననీ 
జనకు లంధకారంబైన కూపములో వైచిన, రోదనము చేయుచుండంగాను, 





“ ఇచట కొద్ది గ్రంథపాతము. 


సింహగిరి నచననులు + 48 


నొక సన్యాసి శిరోమణియైన కువ్వారేతెంచి, యద్భుతంబని నన్ను దిగిచి 
మఠములోం బెట్టి, యీ బాలుండు పురుషాకారంబు గలవాండు. ఇతని 
నేవిధమున నైనను బోషింపవలయునని తలంచి, కొన్ని వర్షంబులు పెంచి, 
యంతట సంతూరు విడిచి సింహాద్రిస్వామి సన్నిధికిం జను నప్పుడు నన్ను 
మజవకుమని పలికిన, కువ్వారప్పుడు స్వామి సన్నిధికిం జనెను. త్రిరాత్రంబులు 
శిశువుంజూచి సింహగిరీశుండైన స్వామి తనమీద దయ దప్పెనోయని యున్న 
సమయంబున, బాల రూపంబున వచ్చిన న్వామి, క్షీరంబులు దెచ్చి 
యుపయోగింపుమనినం, బుచ్చుకొని లోపలికేగి హస్తముల నయనములు 
దుడుచుకొన్న సమయంబున నంధత్వము మాసె. (అతండా)శ్చర్యపది నిద్రించు 
సమయంబున స్వామి తన స్వప్నంబున వరాహావతారంబున బ్రత్యక్షంబై, నా 
సన్నిధిని సంకీర్తన నామోచ్చారణంబులు, దుపనిషద్వాక్యంబులును, వరమ 
భక్తి భరిత చాతుర్లక్ష గ్రంథ సంకీర్తనములు చెప్పు మనెను. 'నేనెక్కడ? 
నామోచ్చారణం బెక్కడ? జడుండను, మూఢుందడను అనిన, స్వామి 
యుపదేశము చేసిరి. తాను పురోహితుని గృహంబునకుం జని తనకు సంకీర్తన 
నామోచ్చారణంబు సేయ ముహూర్తము వెట్టు మనిన విప్రడాలస్యము చేసె. 
స్వామి తన వాక్యములు నిలుపుకొని వికృతి సంవత్సరంబున జన్మంబును 
(బొందుటయు), పరాభవ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు చిటి 
తాళంబులను బూని సంకీర్తన చేయుచుండగాను, నంతట కువ్వారేతెంచి 
యాశ్చర్యపడెను. మీ సందర్శనంబునం గృతార్భుండ నైతొననిన, కువ్వారు 
'నామోచ్చారణంబు సత్యంబు ననంగా, “నన్నేలిన స్వామి నిన్ను రక్షించుంగాకి. 
శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
ర్‌రి 

దేవా, [యమునా] గోదావరి యావల శ్వేతద్వీపమందు ()మా 
మేనమామ శ్రీరంగాచార్యులు గలరు. వారి (కుమార్తె) యందు 
తిరుకల్యాణముగా బోవుచున్నాండను. ఇది మీకు విన్నపము సేయు 
చున్నాండను. తిరుకల్యాణమునకుం బనివినవే దేవా, అని మీకు విన్నపము 


సింహగిరి నచనీములు 4+ 49 


సేసిన, నేను వేంచేసెదనోయి కృష్ణమాచార్యా” యని యానతిచ్చిన ఓం 
నమోనారాయణాయ మీరేల వేంచేసెదరు? ప్రహాద వరదా, యటంచు 
మీకు విన్నపము చేసిన, 'నట్లుగాదోయి, కృష్ణమాచార్యా, నీవు పదునొకండవ 
యవతారుండవు. లీలా వినోదముతో నీ తిరుకల్యాణము చూడ వేడుక 
యయ్యెను. నేనును వేంచేసెదను' అని యానతిచ్చిన 'నట్లే కానిండు. ఓం 
నమోనారాయణాయ. ఇది మీరెజుంగుదురో యెజుంగరో? మిమ్మెవ్వండు 
నమ్మవచ్చునా? ఓం నమోనారాయణాయ. జగన్నాటక సూత్రధారివి కావా? 
సుగ్రీవుని చేపట్టి వాలిని మర్దించిన వాండవు గావా? మిమ్మెవ్వండు నమ్మునే? 
ఓం నమోనారాయణాయ. మిమ్ము నమ్మరాదు” అనిన, కాదోయీ, నేవచ్చెదను. 
లక్ష్మి తిరుకల్యాణము నాడు సురాసుర యుద్ధమాయెను. వేదశాస్త్ర ఘోషంబై 
యుండెను. రుక్మిణి తిరుకల్యాణమునకు శిశుపాల యుద్ధమయ్యెను. వి 
తిరుకల్యాణమున వేడుక చాలదాయెను. నీ తిరుకల్యాణము చూడ 
వచ్చెదనోయీ, కృష్ణమాచార్యా”. ఆ క్షీరసాగర మధ్యమందున్న వైనతేయుని 
నీ విధమున స్తోత్రము చేసితిని. “భద్ర బదంతే జ్వలతో దృవా అపస్సమాః! 
మధ్యమ కేశవా ఓహవాం । పాత తసోమధ్యానాత । అఖిలాండ జాతజాం!” 
ఆ క్షీరసాగర మధ్య మందున్న వైనతేయుండు పని వినియెను. దేవా, వైనతేయు 
నెక్కి మీరును వేంచేసితిరి. దేవా, మా మామ శ్రీరంగాచార్యులు నా తిరుకల్యాణ 
మేవిధమునం జేయుచున్నాండు విన నవధరింపుము. కృష్ణారణముగా 
దానములు గావించెను. వైష్ణవులకు మధుపర్మములు సమర్ప్చించెను. 
నాయింతికి నాకును నిష్టాన్నమును భుబింపం జేయునప్పుడు మీరు వేంచేసి, 
“యిదియేమి? కృష్ణమాచార్యా, మీరే భుజించుచున్నారు! నేను మహా యలపై 
యున్నాండను. తళియ వడ్డించవోయి కృష్ణమాచార్యా), యని యానతిచ్చిన 
మీకును తలియ వచ్చెను. (మీరును) నేనును భుజియింపంగాను నచ్చటికి 
శ్రీరంగాచార్యులు వేంచేసి, 'యిదేమి కృష్ణమాచార్య, ఇతండు చరముండై 
యున్నాండు. మీకును యజ్ఞోపవీతములు లేవు. ఇతండు వైష్ణవుండని తళియ 


సింహగిరి నచననులు + 50 


వడ్డించితిని. వైష్ణవులకు మధుపర్మము లిప్పించితిని. శూద్రునకు మృష్టాన్నమును 
భుజింపం బెట్టితిని. నీవు వెలి అని మా మామ వెలిబెట్టి నన్ను తిరుమాళిగ 
నుండి వెళ్ళం ద్రోచెను. దేవా! మిమ్మునెవ్వండు నమ్మును! దేవా, ఓం నమో 
నారాయణాయ. తిరుకల్యాణమునకు విఘ్నము చేయవలసి వేంచేసినారు 
గాక! మిమ్మునెవ్వండు నమ్మును? ఓం నమో నారాయణాయ. ఆచార్యులును 
నిదేగతి నిన్ను మేమెల్ల, మనిన విని, ఓయి కృష్ణమాచార్యా, నీకింత ప్రలాపం 
బేమిటికి? మానుమనిన, నట్టిదే కానిమ్మని ఓం నమోనారాయణాయ యంటిని. 
ఆ రాతిరి (మీరు) శ్రీరంగాచార్యుల స్వప్నమందు బోయి, కృష్ణమాచార్యుల 
యింతిని మాయన తిరుమాళిగకు వెంటంబెట్టుకొని వచ్చి దిగవిడువు 
మన్నమాటకు (నాతండు) దండము సమర్పించెను. శ్రీరంగాచార్యులు తమ 
తిరుమాళిగకు వేంచేసిరి. ఇదియే నా విన్నపము ఓం నమో నారాయణాయ. 
ప్రహ్లాద వరదా, మీకన్న నధికులు లేరు. నాకన్న నధములు లేరు. నా 
యింతిని నాకు నంపించితిరి. వెలియన్న మాటకు దండము సమర్పింపం 
జేసితిరి. మీ కగపడి యున్నాందను. నాకంత మెన్నడు? విషమాటవిలోంబడి 
వెడలెడు త్రోవం గానక చిక్కియున్నాండను. సంకీర్తనమిది. (ఇందు) పరమ 
రహస్యమున్నది. ఇందు బుగ్వేదమున్నది. యతి రామానుజ మునివరము. 
దాతారు. అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
ర్‌4 

దేవా, విప్రవధలనేకంబు లొనర్చి సురాపాన సువర్ణఘాతుకాది 
మహా పాతకంబులు సేసిన యతండైనం గాని, యేక నిమిషంబున మీ 
దివ్యనామ సంకీర్తన చేసిన యతండే నారాయణ శ్రేష్టుండు కాకుండునా? 
ఇతరులు మెచ్చవలెనని మనస్సు వేజొక్కచో నిలిపి మిమ్ము నుతిచేసెకాని 
జారిణిని పతివ్రత యనవచ్చునా? అట్లే యిట్టివారు. అనాథపతీ, స్వామీ, 
సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 


సింహగిరి వచనములు + 51 


ర్‌5్‌ 

దేవా, నేను చిన్ననాడు చేసిన యఘాయిత్యము' జెప్పుచున్నాండను. 
దేవా, ఒక కోమటి పిన్నవాండును, నేనును, కోటి కోడి పుంజుల 
జూదమాడగాను, నా కోమటి పిన్నవాండు తొంబది లక్షల పైకాలకు పందె 
మొడ్డను. నేనును మీ తళియ ప్రసాదములపై పందె మొడ్డితిని(?) ఇట్లు నా 
కోమటి పిన్నవాని కోడియు, నా కోడియు నే విధమున యుద్ధము చేయుచున్నవి. 
దేవా, 'ఘటిత ముఖవరదధిత సంధిత కౌస్తుభాంశు.... మకుట కరోర వందిత 
కుంభినీ జయశోభితమ్‌। కనక ఘన పీతాంబరాచ్యుత కౌస్తుభా జయశోభితమ్‌। 
గీత డోలక ఆదిజం। కిణి కిణింకిణి। కిణి కిణిం కిణి। కిణికిణింకిణి। కిణి 
కిణింకిణి....” దేవా, అనాధపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, ఈ గీతంబు 
విధంబున యుద్ధము సేయుచుండంగాను, నా కోమటి చిన్నవాని కోడి తన్నెను. 
నాకోడి మృతమాయెను. కోమటి చిన్నవాడు తనకోడి గెల్చెనటంచు తిరు 
వీధులను పౌరుషంబు లాడంగాను, నేను కామక్రోధ లోభ మోహ మద 
మాత్సర్యంబులతోడి [తొంటి] మదోన్మత్తుండనై యాకోమటి చిన్నవాని 
తిరుకుచ్చునట్టి మాజితిని. ఆ కోమటి చిన్నవాండు మృతుండాయెను. 'దేవా, 
వాని ప్రాణవాయువులు వానికిచ్చెదవా యియ్యవా.” అనిన నతని ప్రాణ 
వాయువులీకున్నను జూచి, 'దేవా, మీరు శబరి యెంగిలి తిన్నది చెప్పుదునా? 
అతని ప్రాణవాయువు లిచ్చెదవా యియ్యవా?, అనిన నతని ప్రాణ వాయువు 
లీయకున్నను జూచి, 'దేవా, మీరంధకాసుర తాటకాసుర విదళితాసుర, 
ధేనుకాసుర సోమకాసుర కంసాసుర (వధల) లోపల నప శబ్దంబులు 
భాషించినవి చెప్పుదునా? ఇతని ప్రాణ వాయువులిచ్చెదవా? ఈయవా? 
అనిన నతని ప్రాణవాయువు లీకున్నం జూచి, “నీకు చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన 





1. అఘాయిత్యము అను మాటకర్థము కాన్సించదు. సాహసముతోం గూడిన పాపకార్యము 
అనునర్థమున జనవ్యవహారమునం గలదు. 'అఘత్యము'నకు రూపాంతరము కావచ్చును. 
2. గంథపాతము వలె కాన్సించును. 


సింహగిరి నచననములు + 52 


కాయను మా తల్ల కడవాండవా? నీవు మాకెన్నాళ్ల బుణస్థుండవో? నీకు 
నేనెన్నాళ్ల బుణస్థుడనో!” యటంచు మీకు విన్నపము సేసిన, నా కోమలి 
పిన్నవాండు దిగ్గన లేచి కూర్చుండి, యందెలు మువ్వలు మోయంగాను తన 
గృహంబునకుం బనివినియెను. దేవా, నీవాకార సుకృతివి. ఇది పూర్వభాగ 
సంకీర్తన (?). ఇది దాన సంకీర్తన (?) ఇది పరమ రహస్యము. శ్రీకృష్ణ 
కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
56 

దేవా, దినదినంబులు దుర్భాష లాడిన నా జిహ్వకు మీ దివ్యనామ 
సంకీర్తనం బొకటి చాలదా? పంచమహా పాతకములు శతకోటి 
మి[హ]తంబాయి. దూది కొండకు సహస్ర భాగమనలము చాలదా దహింప? 
శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

ర్‌7 

దేవా, పరంజ్యోతి పరతత్త్వంబైన యాది నారాయణ శ్రేష్టుండు 
లోకంబుల విహరించుచు, నుత్పత్తి స్థితిలయంబులు సేయుచుండి, యొకనాడు 
లక్ష్మీ భూకాంత నీళలతో వినోదించుచుం, దారక బ్రహ్మంబైన రహస్యంబులు 
దెలుపుచు సుఖ గోప్టిని వైకుంఠవాసుండై యున్న సమయంబున, భూలోకంబున 
ధర్మాధర్మంబులు (భేదము) లేక ననేక జనులు దేవతార్చన నమస్మారంబులుడిగి 
దుర్చలులై, వర్గాశ్రమంబులు లేక, చండాల గోష్టిం జరియించుచు, గోవధయు, 
విప్రవధయు, ధనచోరత్వంబునను, మద్యపానంబునను, దెగించి శక్తి మయంబై 
వివిధములుగా విహరించుచున్న యుగంబు జూచి, యింద్రుండును, దేవతా 
సమూహంబులను, యక్షులను, గంధర్వులను, పన్నగులను, వాసుకి పుండరీక 
యాజ్ఞవల్యులను, భరద్వాజ గౌతమ వశిష్టగార్ల్య దీప్తిమంత నారదాదులైన 
ముని గణంబులం జూచి, “'యుగధర్మము విపదీతమాయెను. రక్షకుండును, 
శిక్షకుండును నైన పుండరీకాక్షుండున్న యెదడకుంబోదము రమ్మినుచు, 
నజాందంబునకుం జని (బ్రహ్మను గూర్చుకొని, కైలాసంబునకుం జని శంకర 


సింహగిరి వచనములు + 53 


ద్వారంబునకు వచ్చి కమలజుండు శంకరునితో నిట్లనియె. 'యుగ యుగంబుల 
స్వామి యవతారంబులెత్తి యోంకార రూపంబునం జరియించెడు గానం 
బుణ్యంబిది, పాపంబిది యని యెజుంగక జను లధోగతిం బడుచున్నారు. 
ఇందులకుం గర్హయు భోక్తయు నైన పురుషోత్తమునికి విన్నపము చేయుదము 
రందినుచు బ్రహ్మయు, శంకరుండును వైకుంఠంబునకుంజని, చక్రధారులును, 
ఫాలప్రదేశంబున తిరుమణి శ్రీచూర్ణ జపమాలికా శోభితులైన పుణ్యులును, 
వేదశాస్త్ర పురాణ నామోచ్చారణంబులం బొదలెడు వారలును, శమ దమాది 
గుణంబులం ప్రీతిం బొందియున్న వారలును, విష్వక్సేన గరుడ జయవిజయ 
కుముద కుమూఢాక్షులు (9) ను జేరి, యుభయ పార్వ్వంబుల సేవచేసి 
విహరించుచున్న వైకుంఠపురంబు చేరిరి. శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, దేవా, 
ఓం నమో నరహరీ, యనుచు పరంధాముని నగరివాకిటకుం జనుదెంచి, 
నారదుడు వీణియ మీటి యాలాపన చేసి యాడుచుం బాడుచు నున్న 
సమయంబున నాది శేషశయనుండై యుండి లక్ష్మిని జూచి యిట్లనియె. 
నా దాసులైన వారలు నన్ను బేర్మానుచున్నారు. శ్రీవైష్టవులను మన్నన చేయవలె. 
పోదము రమ్మినుచు దేవ సంఘంబులున్న కడకు జనుదెంచెను. శ్రీకృష్ణ 
కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిథీ! 
ర్‌రి 

దేవా, ఒకపరి మిమ్ము నెజుంగుదుమయ్యా, ఒకపరి మిమ్ము 
నెబుంగమయ్యా, జ్ఞానిని జేయుమయ్యా, అజ్ఞానిని జేయకుమయ్యా. 
పుణ్యంబిది, పాపంబిది, స్వర్గంబిది, నరకంబిది, యాచారంబిది, 
యానాచారంబిది, నిషేధంబిది, యనిషేధంబిది, వరుసయునిది, వర్తనంబిది, 
వివేకంబిది, యవివేకంబిది యని యనేక కర్మ తంత్రంబులు ఫలించి యసంఖ్య 
కోట్లం బుట్టింపుచు, 'పెరిగింపుచు, నణగింపుచు, బహుమాయల బహునాటక 
సూత్రధారివై, యాశాపరుండవై, కులజుండవై, నిర్జీవుండవై, జీవంబులన్నియు 
నీవై యేకమై, యనేకమై, యాకాశంబవై, యనాకాశంబవై, నిలకడయై, బయలై, 


సింహగిరి నచననములు + 54 


వినోదించుచు, నింద్రజాల మహేంద్రజాల విద్యలం బచరింపుచు, పశు 
పక్షి నరమృగ క్రిమి కీటక పిపీలికాదుల ప్రాణంబులు నీవైయున్ను నీ 
మహత్త్వము దెలియ బ్రహ్మరుద్రాదులును, బ్రహ్హాదనారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాభ్యాం రుక్మాంగద విభీషణాది పుణ్యానిమాం 
పరమ భాగవతులు మిమ్ము నుతియింపలేరు. మిమ్ము నుతియించ 
నేనెంతవాందను? అధమాధముందను. నరపరశుందను. నీవు గాచి రక్షింపవే. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 
59 

దేవా, అంకిలి యనియెడు తెవులింటికిం దిప్పు. అసత్య కృతమే 
ముప్పు. తగవు ధర్మము నడిపినదే యొప్పు. అనాథపతీ, స్వామీ, నరహరి, 
మిమ్ముం దలంపనిదే తప్పు. సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 

60 

దేవా, హిరణ్యనాభి కమలంబునం దామస గుణంబున సరస్వతీ 
(పతియు) నేనును (౧) బుట్టితిమి. ఈవిధంబునం గారణకర్తలైన మాయందు 
విశ్వ ప్రపంచంబు పుట్టింపం దలంచి, పంచశతకోటి యోజన పరిమాణంబును, 
కోటి యోజనంబుల యౌన్నత్యమునుం గలిగి హిరణ్యమయంబుగా నొక్క 
మండలంబు గల్పించె. అయ్యండంబు బ్రహ్మాండదబనం బరగె. అందాకాశంబు 
కల్పించె. ఆకాశంబున వాయువు, వాయువు వలన నగ్నియు, నగ్ని వలన 
జలంబును, జలంబు వలనం బంచమహా భూతంబులును గల్పించె. 
అందాకాశం (రం) బునకు శబ్దం బొకటి గుణంబయ్యె. వాయు తేజములను 
గుణద్వయంబు పుట్టె. తేజంబునకు శబ్దస్సర్శ రూపంబులను గుణత్రయంబు 
కల్పించి, జలంబు వలన శబ్ద స్పర్శ రూపరస గంధంబులునుం గలిగె. ఇట్టి 
మహా పంచభూతంబులకు సావధానంబులుగా స్వర్ణ మర్య పాతాళంబులను 
జగత్రయంబుల నిర్మించె. స్వర్ణంబున దేవతలును, మర్యంబున మనుష్యులును, 
పాతాళంబున రాక్షసులును నుండ నియమించి. తదీయాంతర్గతంబు లయిన 


సింహగిరి వచనములు + 55 


భూలోక భువర్లోక సువర్లోక మహర్షోక జనలోక తపోలోక సత్యలోకంబు 
లనియెడు నేడు లోకంబులను, నతల వితల సుతల మహాతల రసాతల 
తలాతల పాతాళ లోకంబు లనియెడు నేడు లోకంబులును, చతుర్దశ 
భువనంబులును బ్రవర్తిల్లుచుందె. ఆ చతుర్ముఖునకు నాలుగు వదనంబుల 
యందును, బుగ్యజుస్సామాధర్వణంబులను నాలుగు వేదంబులు 
(ప్రవర్తిల్లుచుండె. వాని యందనంతంబులై వేదంబులు ప్రభవించె. 
అంతనయ్యజునకుం బ్రపంచ నిర్మాణ సాహాయ్యులై మరీచ్య(త్రి) భరద్వాజ 
విశ్వావస్వంగీరస పులస్య పులహక్రతు దక్ష వశిష్ట నవబ్రహ్మలుదయించిరి. 
మరియు విశ్వ దేవతలును, విశ్వకర్మ నారద సనకసనందన సనస్సుజా 
తాశ్విన్యాది దేవతలుదయించిరి. మరియు వరుణుండును, ధ్రువుండును, 
సోముండును, నహముషుండును, నజయుందును, మృగుండును, 
మృగవ్యాహుండును, సనిలుండును, నను నెనమండ్రు వసువు లుద్భవించిరి. 
స్వాయంభువ, స్వారోచిషోత్తమ తామసరైవత చాక్లుస వైవస్వత సూర్యసావర్ణి 
బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి ధర్మసావర్ణి, యింద్రసావర్ణి యను పదునలుగురు 
మనువు లుదయించిరి. అందొక్కని మన్వంతరమునకు మనుపదంబున నుండ 
నియమించి, మను సాహాయ్యులైన ధాతయు విధాతయు నుద్భవించిరి. 
మరియు శంకరుండును, స్థాణుండును, శర్వుండును, మృగవ్యాధుండును, 
నేకపాదుండును, జక్షకుండును, నహర్శుద్భ్యుండును, పినాకియుం, 
బావకేశ్వరుండును, గపాలుండును, ననపేతుందును, ననురుద్రు లుదయించిరి. 
వానియందు గణపతియు, షణ్ముఖుండును నుదయించిరి. శ్రీ మహావిష్ణువునకు 
మన్మథుండును, మోహస్తంభన వశీకరణ సంతాప నాకర్షణోచ్చాటన (ప్రపంచ 
పంచ బాణ విరంచిత సకల (ప్రపంచితు లుదయించిరి. అంత మరీచీ 
పుత్రుండయిన కశ్యప ప్రజాపతికి, దక్షపుత్రియైన యదితికి, సూర్య ఖగత్వష్ట 
వివస్వత మిత్ర విధ్యాంశుమతి గభస్తిపద్మ విష్టింద్ర వరుణులను ద్వాదశాదిత్యు 
లుదయించిరి. తదనంతరంబు నట్రికి ననసూయకు చంద్రుం డుదయించె. 


సింహగిరి నచననములు + 56 


(దక్షపజాపతికిం) గూతులైన యశ్విని, భరణి, కృత్తిక మొదలైన యిరువదియేడు 
తారకంబులు చంద్రునికి భార్యలైరి. మటియును, నింద్రాగ్నియు నైరృతి 
వరుణవాయు కుబేరేశాన్యుల నష్టదిక్సాలురను సృజించి వారిని యష్టదిక్కులను 
నియమించి, సరస్వతి సభాపతి, రయమతి గానతి దాంతి దాంతియును (?) 
నలకయును, నీశాన్యమును నష్టవరంబులు వారికి (ప్రసాదించితివి)'. 
అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమోనమో దయానిధీ! 





"ఈ అసంపూర్ణ వచనముతో నీ గ్రంథము సమాప్తమగు చున్నది. 


సింహగిరి నచననులు + 57 


